


MANNEMKONDA HANUMADDASU 
KEERTHANALU OKA PARISHEELANA 


R. Rambabu. 





పథము ము దణ! ఆగహ్షు 1991 
(అీయజోత్పత్తి: (శ్రావణం 


'_వతులు;- 1000 
హక్కులు: స్‌ 
చెల; రూ॥ 30. 
(నతు లకుః- ఆర్‌. వద్య 
ఇంటి నేం, 6-1-2/8-53 


(ఫె 


ల్లావరివత్‌ వెనుక, నల్లగొండ, 


తిరుమల తిరుపతి దేవసౌనంవారి 
టు 

ఆరిక సహాయంతో ము[దితం, 
(ప స 














| Beta. erereraoe verona an an ane లు 


ఉం సనటారకింక 








అమ్ము రు 











SRI VENKATESWARA 
CENTRAL LIBRARY & 
| RESEARCH CENTRE, 


1 AG8, ee 





కన న ATH, 
విద్యను rt etn erie 


మించిన విత్తం 
లేదని చెప్ప 





నాన్న కు 


భక్తిపద కవితాశాఖ తెలుగు విశ్వవిద్యాలయం 
రాజమం(డి (పాంగణం, బొమ్మూరు, 


అనుప ల్లవి 


“ఆల్ఫీ ననుబోఫశవే! నతజన కల్ప వతి! నను (బోవవే అనే 
పాట చాలా (ప్రసిద్ధం, '“పాలించుమని తెల్బవే! నీ విభుని నా పెరికి 
రమ్మనే అనే పొటకూడా చాలా (సిద్ద, వీటిని హాయిగా భక్తి 
తన్మయత్వంతో పాడుకునే పాత తరంవాళ్ళకి వీటి రచయితని గురించి 
అంతగా తెలియదు, అస్సలు ఏమీ తెలియదన్నా అతిశయోక్తి కాదు, 
ఈ బంగారం లాంటి పొటలని రచించిన మహానుభావుడు మన్నెంకొండ 
హను మద్దా స్సు 

ఈ భక్తకవిని గురించి లోకానికి తెలియ జెప్పడంకోసం మితుడు 
రామడుగు రాంబాబు పరిశోధర చేశాడు. ఇందుకని ఇతడినీ, ఇతని 
పరిశోధనకు మార్ష దర్శకత్వం వహించిన డొ| పొన్నా లీలావతమ్మగారిని 
మనసారా అభినందిస్తున్నాను, 

ఈ చిన్న పరిశోధన గ్రంథంలో భక్తిని గురించి అనేక విషయాలు 
ఉన్నాయి. హమమద్దాసు కీర్తనలో నవవిధ భక్తులూ ఎలా చోటు 
చేసుకున్నాయో వివరించిన తీరు బాగుంది, రామదాసుకీ హనుమద్నాసుకీ 
పోలికలు చాలా ఉన్నాయి. వాటిని అవలోడించి సోదాహరణంగా చూపిన 
తీరు |పశంశనీయంగా శంది, ఈ సిద్దాలత నిబంధనకు ఈ పీకరణం 
పోణస్నాయువు. 

ఒకరు రామదాసు, ఒకరు హనుమద్దాసు దాసఖక్తిని బట్టే హను 
ద్వాసు గరీయసుడు, కవితాశక్సిని బట్టి ఏవ్యక్తి పటీయకుడో సస్ఫాద 
యులే తేల్చుకోవాలి. అందుకు ఈ గ్రంథం ఒక సాధనమవుతుంది, 

చిరంజీవి రామడుగు గాంబాబు త్వరలో ప నాచ్‌ లాడ్‌ పటాన్ని 
కూడా పొందాలని అకాంత్షీస్తున్నామ, 


5-11-1990 బెతపోలు రామ్మబహ్యం 


డాక పొన్నా లీలావతమ్మ 
ఉపన్యసకురాలు 

భక్తిపద కవితాశాఖ తెలుగు విశ్వవిద్యాలయం 

రాజమండి) (పాంగణం బొమ్మూరు-ర5 33131 

తూర్పు గోడావరి జిల్లా, 


ఆ శీ తాక. 


వాగ్నేయకారులు అనగానే మనకు అన్నమయ్య, కే తయ్య, 
రామదాసు, త్యాగయ్య, సారంగపాణి పీరేగురుకు వస్తారు. (ప్రజలలో 
భక్సి సపత్తులన్కు సద్గుణాలను పెంపొందించి వారిని ఇహపర సాధకులుగా 
తీర్చిదిద్దటమే ఈ పుక్యాపురుషుల అవతరణ ధ్యేయం, అందుకు పీరు 
కీర్త న రచననే సులభసాధనంగా (గహించి వేలాదిగ కీర్తనలు రచించిచారు. 
ఈ పరమ భక్తుల పద సాహిత్య: సై వివిధ విశ్వవిద్యాలయాలలో విరివిగా 
పరిశోధనలు జరగటం వల్బ వీరు, నీర్‌ నాశక సాహి త్యలోకానికి 
(ప్రజలకు సుపరిచితముయింది. కానీ సాహిత్య లోకానికి (పజలకు తెలియు 
బడకుండా ఇంకా ఎందరో వాగ్గేయకారులు మట్టిలో మాణిక్యార్టె 
చాగివున్నారు, అలాంటివారిని సార్చి, వాఠి సాహిత్యాన్ని గూర్చి శోధించి 
లోకానికి తెలియ జేయాలంశకే సద సాహితృంపై సత్వేక అభిరుచి, 
భగవ కి, సంగీతపీల్కి విశయసంపత్సి, భూతరక్షి మొదస్హైన ఉత్తమ 
లక్షణాలు కలిగిన పరిశోధకులు ముందుకు రావాలి ఈ సల్బక్షణాలను 
పుణికి పుచ్చుకున్న ఉత్తమ పరిశోధకులలో రాంబాబు ఒకడ్యా 


రాంబాబు తొలిసారిగా నక్నకణ సుకొని మేజ్‌! మీ పర్యవేక్షణలో 
ఎం, ఫీల్‌, పరిశోధన చేయాలనివుంది అన్నప్పుడు నేను పరినెధనాలశం 
ఏదైనా నిగ pers ఆని అడిగాను అప్పుడు అతను 'నాకు భిక్ని 
సొాహిశం అంశం ఇష్టం అందులోనూ పదసాహిత్యం అంతే అభిమానం 
అందులోనూ మరీ అజ్ఞాతంగా వున్న pos గూర్చి పరిశోధన 
చేయాలని జిజ్బ్ఞాసగావుంది', అన్నాడు, అజ్ఞాత వాగ్గేయకారుకెవరి నైనా 
గుర్తించానా అని నేను అడుగగా రాంబాబు, “ఉన్నాడొక మహానుభావుడు 
. మన్నెంకొండ హనుమద్దాసు” అనిచెప్పి, ఆభక్కుడు (వాసిన కీర్తనలు 


నాకు చూపించాడు? ఆందులో ఈ నాగే యకారుడు . శీ రామచం; దునిపె 
లో | pn 


J 
న 

నవవిధ భకీదూరా లతో కూడిన కీర్తనలు మధుపభిక్స్‌, వొత్సల్యభక్సి 

తోకూడుకున్న కీర్తనలు, సులభశైలిలో (వాసినట్టు ద్యోతకమ య్యాయి. 

ఈ కీర్తనలు పండితులు పామురులు ఆనే చేదం లేకుండా అందరూ 

చదువుకోవడానికి, హాయిగా పాడుకోవడానికి, వీని ఆనందించడానికీ 

భగవంతునితో తాదాత్మ్యం చెందడానికి చగిగటుగా ఉన్నయి॥ అంతే 


కొక ండా హనుమద్దాసు, రామదాసు ఇద్దరూ రెల౭గాణా పాంంతీయులే 


డ్‌ 


కాబట్టి రామదాసు కిర్తనల (పభావం కూడా హనుమద్బాసు కీర నలె 


వాట్‌ 


ఉన్నట్బుగా తోచడం వల్శ ఈ అబ్బాత వాగే సయకారునపై పరిశోధన 


౧,9. 


చేయిస్తే బా బాగుంటుందని నొకు అనిపించింది, 


రాంబాబుకు ఈ అంశాన్ని పరిశోధనాదశంగా నిర్ణ యించడానికి 
అప్పటి Ger రికి తెలుగు విశ్వవిద్యాలయం భక్కిపద !వితాశాఖ 
ని హేత్య పీఠాధిపతి స్ముపస్రి స్ప పండిత పరిశోధక విమర్శక నిష్ణాతులు 
సీ సౌక్యుమూర్సు ల్కు భక్తిదయా హృదయులు ఆయిన ఆచార్య కొత్తపర్శి 
వీరభ్శదరానుగారిని కలుసుకొని తమ అభ్మిపాయాన్ని అడిగాను, . వారు 
నిండుమన స్ఫుతో పోతృహించి అనుమ ౫౯ చాతు, పిన్నలపట్ట ఎప్పుడ 
వాతృల్యామృత దృక్కులను వెదజల్లే ఈ జచారు్యలవారి చల్చని నీడలో 
నా పర్యచేశకత్వం. వెలుగుతో రాంబాబు... చిత్తశుద్దితో నిర్విరామంగా 


ఒక సంవత్సరం పరిశోధన కృషిచేయగా వెలువడిన భిక్తిరసఫలం మాం 


కొండ హనుమచ్చాసు ల అనే ఈ ఎం్మఫిల్‌* సిద్దాంత 
గ్రంథం, ఈ గంథం సాహిత్య శిజ్ఞాసులక్కు సదసాహిత్య అభలు 


భక్తిరస హృదయులకు, ల అందరికి ఆనందజ్నానోప 


దేశాలను అవలీలగా అందిస్తుందని నా విశ్వాసం, 


ఈ సిద్దాంత (గంథానికి నా అభి పాయాన్ని (నాసి పంపించ 
వలసిందిగా దా౭బా బు నాకు లేఖ వోయగా ఈ (గంథానికి పర్శవేష కురాకీని 
నేవేకాబట్టి నేనువాస్మే _ బాగుండదేమోనని భావించాను పెద్దలైన 
అప్పటి arf సీకాధిసతి ఆచార్య కొత్తపల్లి సీరభ్య దరావుగారి' చేతను 
ఇప్పటి పీఠాధిపతి లోకవిదితమ్నైనకవి పండిత విమర్శక పరిశోధకుడు, 
గీతరచయిత, అవధాని, వాగ్మి, ఆర్బహృదయులు అయిన ఆచార్య 


కోతనోలు రామబంహ్మంగారి చేతను అభ్నిపాయాలు వాయిస్తే 
బాగుంటుందని తెలియజేశాను అయినా పట్టు దల కార్యదీక్ష కలిగిన ఈ 
పరిశోధక విద్యార్ని రాంబాబుకు నాస్టై గురుభక్తి సోదర[ పేమ అసాొ 
రంగా ఉండటంచేత నా ఆశీస్సును విధిగాకోరాడు. నావం కకత రల 
తొలిసారిగా వెలువడిన రాంబాబు ఎం, పిల్‌, సిద్దాంత వ్యాసం గ్రంథ 
రుపం దాల్చినందుకు నాకెంతో ముదావహంగా వుంది, 


(వస్తుతం ఈ పరిశోధక సోదరుడు “విశ్వనాథ కృష్ణభక్తి అనే 
అంశంపై తెలుగు విశ్వవిద్యాలయం, సాహిత్య ఫీథంలో నా పర్యవేక్షణ 
లోనే పాక్షికంగా పి, హెచ్‌, డ్హి పరిశోధన చేస్తున్నాడు రాంబాబు ఈ 
పరిశోధనన కూడా భక్షి (శర్చతో. ఆత్మీయతతో అవిరళ కృషి జరిపి 
సత్వరగా పూర్తిచేయాలని, అదికూడా (గంథరూపం దాల్బాలని, సాహీశ్య 
రంగంలో ఉత్తరోత్సరాభి వృడ్శిని సాధించి స్నత్సయోజకుడు కొవాలని 
రాంబాబును మనసారా ఆశీరదిస్తు న్నాను 


ne 
సం ణన విణాయురాలు 


28-_.10-19g0౧ పొన్నా నీలావతమ్మ 


రెక్చరర్‌ (తెలుగు 
గీతా విజ్ఞాన అఆఆంధ్యి కళాశాల, 


రామగిరి -- నల్జ్య గొండం 


ఇ ధీ ల ఇ అమ్మే శ 5 
భరతత2 నిఎదసిం 
'యిణావ్వోలే i 
“భక్తి” పదనిర్వచనంలో సేవించటం, భజించటం, అర్పించు 
కోవడం, ప్రేమించటం అన్న లక్షణాలు (పొణభూతములై  యున్నట్యు 
తెలుస్తుంది. వీటన్నింటిలో, (పేమించటం గొస్ప లక్షణం, _ ఎవరిని 
(సేమించాలి దేన్ని | పేమించాలి ఆన్న పశ్నలకు 'విష్ణువును అని భాగవతం 
సమాధానం చెప్పింది, విష్ణు వన్నమాటకు -ఈ సమస్తృన్సెన చరాచర 
సృష్టియందు సర్వ్మతా వ్యాపించి యున్నవాడని అర్థం చెప్పబడింది, 
విష్ణువును భజించటం, సేవించటం, పేమించటమంకటే ఈ స్పస్ప్వినీ 
లోకాన్నీ పేముంచటమన్నమాట, “రామి శబ్బానికి రమింప జేయడమన్న 
అరం చెప్పబడింది. *“రామోమ్మిగహవాన్‌ ధర్మః అనడంవల్స ధర్మంతో 
లోకం రమించడం అన్న అర్థం వస్తుంది ఇందువల్ణ విష్ణున్నును 
(ca) జట ౧ ea” 
భజించటం, సేవించటం, | పీమించటం, అంపే లోకాన్ని విస్థురూపంలొ 
భజించటం, సేవించటం ప్రమించటమనీ; రాముణ్ణి భజించట , 
"సేవించటం ప్రేనించటమం'కే లోకంలోని ధర్మాన్ని రామ రూపంలో 
భజించటం, "సేవించటం (పేమించటమనీ తేటపడిందె, సగుణ సమారాధనం 


నిరు ణానికి బాటనేస్తుందని చెప్పటమే సారాంశం, ఈ దేశస్పు దేవాలయ 


na 


సంస్కృతికిదే బ్‌జం, 


భక్తివల్శ సమాజంలో తరతమఘభేదాలు (క్రమంగా నశించిపోయి 
అంతా భగవన్మయంగ్యా విస్టృమయంగా, రామమయంగ్యా తోచి షేము 
కలుగుతుంది ఈ సేముభావమే ముక్తికి సోపానం, “*మోత్మపాధన 
సొమ_గ్యాం భకీ రేవగరీయసి, స్వస్యరూపాను సంధానం భక్కిరి త్యభిధియతే”” 
ఆని భక్తి తత్త్వాన్ని గూర్చి వినేకచూడామణి. నిర్వచించింది, 


ఇట్టి భక్తి తత్తా్యన్ని లోకంలో _పచారం చేయడం కోసం, 
వాగ్గే యకారులు పుట్టారు. ఆశువుగా పాటకట్ట పాడుకుంటూ తిరగడం 
వాగే యకారుల రక్షణం భగవంతుడ్జైన రాముణ్ణి. | కీర్తిస్తూ తిరిగినవాళ్ళల్ళో 
త్యాగరాజు రామదాసు ప్రత్యేకించి పేర్కొనదగ్గ వాళ్ళు, అందునా 

ఇ జ ఒకి ఇ ల my 

రామదాసు భజన సంటపదాయాన్ని సృష్టించి పండిత పామరజనాన్ని 
పరవశింప జేసినట్టి వాడు, 

రామదాసు అడుగుజాడలో నే అడుగునేసూ, రామనామ సంకీర నంతో 


ళా — యాత్‌ 


లోకాన్ని రామమయం చేసినట్టు వాడు మన్నెంకొండ హనుమద్దాసు 


చి! రామడుగు రాంబాబు తన ఎం ఫిల్‌ పట్టంకోసం ఈ మన్నెం 
కొండ హనుమద్దాసు కీర్త నంను పరిశీలన కెన్ను కున్నాడు ఎన్నో వ్యయ 
(పయాసల కోర్చి హనుమద్దాసుగారి జీవితంలోని విశేషాలను తలుసుకొని 
లోకానికి తెలిసేట్టుచేశాడు. ఆయన కీర్తనలో దాగియున్న రామదాసు 
హృదయాన్ని బహిర్శతంచేశాడు. కాలగర్భంలో కలిసిపోనున్న వాగ్గేయ 
కారుణ్నే సమకాలీన సమాజం గుర్తించి ఆయన్న గూర్చి ఆలోచించేట్టు 
చేయగలిగాడు, అందుకు నేనీ చిరంజీవిని ట్‌. గా అభినంది 
స్తున్నాను, ఇతనికి మరింత ఉజ సృ (లమ్మైన భవిష్యత్తునను (గహించాలని 
నా రాముణ్ణి పార్మిసు న్నాను 


ఇటు 
ఇట్లు 


డా॥ వారణాసి విక్షమయ్య 


డా॥ వారణాసి వీరనారాయణకశర్మ 
64, శ్రీ వేంకకేశ్వరకాలనీ, నల్బ గొండ్క 


ఆకాంఠ& 


“మోక్షసాధన సామగార్థ్యిం భక్కిరేవగరీయసి' అన్న శంకర భగవ 
త్సాదుల వాక్యం నిత్య సత్యం, భగవద్భకుల సాధన మూరలు 
పలురకాల్కు వాటిలో భగవన్నామ సంకీర్తనం సర్వజనామోదం పొందిన 
మార్శర్క సంకీర్తనమే పిధానంగా జీవించిన మహాత్ముల్ఫో మన్నెంకొండ 
హనుమద్దాసు (పసిద్బుడు. ఈ కీర్తవల వైశిష్ట్యాన్ని గూర్చి పరిశోధించి 
లోకానికి చాటిన వర్షిష్ణు ష్ణ చిరంజీవి రామడుగు రాంబాబు కృషి 
(పశంసనీయమైనది, 


(పసిద్దాంథ వాగ్గేయకారుల సరసన నిల్చిన హనుమద్దాసు, 
నన్నెంకొండ లవ్న్మేవేంకకేశ్వరస్వామికి గోపుర (ప్రాకాగాలు నిర్మించడమే 
గాక్క _భృ్యదాది) రాముని మీద మనోహరమైన కీర్తనలను రచించడం 
చెప్పుకోదగ్గ అంశం. ఆ భాగవతోత్తముని జీవిత విశేషాల్ని పొాందుసరచిన 
విధం మెచ్చదగిన విం 


హనుమద్దాసు కీర్తనలో (పతిఫలించిన భక్కి వై విధ్యాన్ని పరిశీలించిన 
తీరు, రామదాసు కీర్తనలకూ హనుమద్దాసు కీర్తనలకూ గల సారూప్యాన్నీ, 
భావె వైక్యాన్నీ పరిశోధించి చూపీ చె పి చెప్పిన వెన వైనం, చిరంబీని రాంబాబు పరిశీలనా 
నైపుణ్యాన్ని చాటుతూంది. 
సం| గహంగ్కా స్పష్టంగా, నిర్చు ష్టంగా చెప్పడం ఈ చిరంజీవ 
విశిష్మ లక్షణం. భవిష్యత్తులో ఇతని పరిశోధన మరిన్ని కొత్త అంశాల్ని 
తెలుగు లోకానికి చాటగలదని నా పిగాఢ విశ్వాసం. ఇతనికాశక్ని సామ 
ర్స్యాల్ని భగవంతుడు (పసొదించాలని ఆకాఠిక్షీస్తున్నాను, 


డా॥ వారణాసి వీరనొరాయణశ ర్మ 
నల్లగొండ అధ్యక్షులు 
25_10.-.90 సరిశోధక మండలి, నల్హగొండ, 


కృతజ్ఞతలు 


క్‌ జా న షు ఇ ఖం 
మన్నెంకొండ శానుముద్నాను... కర్‌ 
తా అతి 


నలు-ఒక పరిశీలన అనే 


tla 


అంశం స్పై పరిశోధన చేయడానికి అవకాశమిచ్చి ఆశీర్వదించిన గురువర్యులు 
0 

కడ ర ఫె స్ట ANTE ర ణి 

ఆచార్య కొత్తపల్టీ సీరభ్మధరావుగార్కు పరిశోధన వ్యాసాన్ని సమర్పించ 

సమయంలొ తగిన నూచనలిచ్చిన గురువర్యులు, తెలుగు విశ్వవిద్యాలయం 


జ 


ష్‌ wee ప్ర rn న ద్‌ ల 
భక్ని పదకనిచా శాభాధ్యతులు ఆచార్య బెతవోలు రామబి్శహ్మంగారు. 


పర్యనేషణ బాధ్యత వహించి సముచిత సలహా 

అతో నా పరిశోధనకు తోచ్చడిన డా| పొన్నా లిలావతమ్మగారు, తమ 

విలువైన సలహాలతో నన్నుపోత్పహించిన గురువర్యులు డా! జయగథీర్‌ 
ఈలా PF Le a 


శొరునసులరావగారు. 


నాలో పరిశోధనప్పు ఆలోచనలను కలుగజేసి, నాకు పరిశోధనాంశాన్ని 
నూచించినది మొదలు శివరివరకు గురుతరబాధ్యతను వహించి, అను 
కణం నన్ను వెన్నుతట్టి పొత్నహించిన గుడ తుల్యుల మా బావగారు 


దామ భక్నులు అయిన శా}! చాశణాసి బిక్షమయ్యుగారు* 





శ్రీమతి తారాబాయిగారు, సహాయకులు కిిరాజుగొరు, సాహతీమితు)లు 






వేధన సమయంలో నా వెన్నంటి ఉన్న 
(పణమ్మి తుడు నయగ, స రామరంగయ్యశర్మగారు పరిశోధన సమ 
యంలో తన నంతు సహాయం చేపిన మన్నెంకొండ దేవస్థాన ఆధికారులు 
సీకీనర్చింహులుగార:, ఆలయ సూజారుల్లు సిబ్బంది; నొ (వాత పతులకు 
అచ్చు పుస్తకములకు అందమైన సుఖ చితాలను (వాసి ఇచ్చిన మిత్రులు 
స్రోచంద్యు (1, ఓ.గ[మూర్తి, (శీరామాళావుగారలు ఇంకా నా పరిశో 
ధనకు సహకరించిన ఎందరో మహానుభావులకు నా హృచయసూర్వక 


తజ తలు తలుప్పుకుంటునొను. 
కృత సత ఆ తెటుుు టున్నాను 


నా ఈ పరిశోధన వ్యాసొన్ని ఆమోదించిన గురువర్యులు కీ! శే! 
ఇరివెంటి కృష్ణమూర్తి గారికి నమస్సుమా ంజరి ఘటిస్తున్నాను, 


నా మీద అనురాగంతో నేను అడగ్గానే నా పుస్తకానికి తమ 
అమూల్యమైన అభిపోయాలను వ్రాసి ఇచ్చిన “పెద్దలకు హృదయ 
పూర్వకంగా నమస్కరిస్తున్నాను 

నాకు తోడూ నీడా ఆయి నా మనసెరిగి మెలిగే ఇల్లాలు నా 


అర్జాంగి (శ్రీమతి పద్మకు అభినందనలు, 


అన్నిటిని మించి ఈ పుస్తకొన్ని అందంగా అచ్చువేసిన మ్మితులు 
(శ బత్తుల వీరప్ప, యిడికూడ యాదగిరి (ఉదయ ,(పింటర్స్‌) గారలకు 
ఆజన్మాంతం బుణపడి ఉంటాను, 


2 


ఎ రోంబొబు 


విషయసూచిక 


ఒకటవ అధ్యాయం 


వాగయకారుల సంకిరన లతణం 
౧ అ 


చెండవ అధ్యాయం 


హనుమడాను జీవిత విశేషాలు 
(a) 


నాలుగవ అధ్యాయం 
హనుమదాను కీరనలపె 
ల జాన్‌ Cm 
కాముదాను 3రనఅ (పభావం 
ఇంటా 
ఉపనంహారరి 
_ ఉపయుత (గంథనూచి 
లూ 
అనుబంధ ౭ 


( 'ఆకహరి వంశీయుల వంశవృత్నంి మన్నెరికొండ 


(కశ 
చేవని గానంలో లభించినది.) 


గ 


ర 


స్తు 


29 


రు 
ఠా 


చు 
em 
(te) 


ఒకటవ ఆధాకయం 


ఆజ వే 
వా గ్రయకారుల 


య న. 
సంంర్తన లక్షాం 


హా౧యకేర నిర్వచనం 
౧ ణా 


మాటల కూర్పు వాక్కు, సంగీతపు కూర్పు గేయం, వాక్కు 
తువు గాను, గేయం ధాతువు గాను, పేళూనబడింది, ఈ వాక్కును 
se సనుకూర్చ గలిగిన వాడు వాగే యకారుడు, ఈ విషయాన్ని 
ళీ 


శార_ దేవు 
ద గ్నదావుడు 


“ వాజ్మాతు రుచ్యలే గేయం ధాతురిత్యభిఫయతే 
వాసం గేయం చ కురుతే యః సవాగ్నే యకారకః న 
(ఆంటధవాగ్నే యకార చరితం సేజి-కర్రు 
అని తెలియజేశాడు, 


నాక్కు సాహిత్యానికి సంబంధించింది, గేయం సంగీతానికీ 
సంబంధించింది సాహితా త్యానికి (ప్రాతిపదిక పదం, భి వాన్ని తెలియచేయడం 
డీనిలక్షణం్మ, సంగీతానికి (ప్రాతిపదిక. స్వరం, నాధం దీని లషణం, 
కనుక భాస ప్రధానష్టున సదాన్ని, నాద స్యధానవ్వెన స్వరాన్ని గీతంగా 
గూర్చేవొడే వాగ్గేయకారుడు, 1 


ఆయలమమముయాలంనా మిది వటం నా నాలిటన నాలు నాం బదాత ిహాలానదవి జనతన విజస రర నివి పుకా ఆ అతముంముబమా దంట అన మతమా రమునవలనటచన.. నటన మాతల తతప రాన నాటనీ 


1 అన్నమయ్య సంకర నతో జానపదగేయ ఫణితులు; పేతిా-1౨ 


రం 


దొదొపు 16వ శవాబ్నం నుంచి వాగ్గేయకారుడు అనే శబ్బానికీ 
ద ల్‌ న 

గా 3 జ కు అమ లకి 

సోరంలో ఉంది, ఈవిషయం సంగీత సుధల్‌ 


రీ 


మయకొదుడు' అనేసదం వ్యవ 
సుప a) Pas hE es 
మ చూంవ్చధాతూ నుభయాం కరతి 
యస ౧ విదుక్చోబయకార సంజ ౦ 

eg [> 

తమేవలోకా బయకొర నామ్నా 
Wh Me et ప, క Mh WK వ 0?) 
పదంత్య! స్మ భంశ పజేసర్వే 


(ఆంధివాగ్నేయకార చరిత పేజి-54) 


ఆచార్య జి యన్న్‌ రెడ్డిగారు వాగ్గేయకారుని గురించి వివరించి 
ఇమ్టుతూ నున సినిమౌల్నోలాగ పాట (వాసినవాడొకడు, దానికి సంగీతం 
ర్చెన వాడొకడు పాడి రంజింపచేసే వాడు మలొకడులాగా కాకుండా 





వాగయంకారుల లతకకాలు 


నిజానికి “వాగ్గేయకారుడు” అన్నమాటలోనే అతని కుండవలసీన 
కుడషలాలు వ్యకృ్కమవుతున్నాయి. ఇవేకాక వాగ్గే యకారునికీ ఆనసరనెన 
ముఖ్య అషణాలను శాష్ట దేవుడు తనసంగీత రత్సాకరంలోని (పకీర్ణ కా 
ఉచా్య్చాయంలో వివరించి ఉన్నాడు, 


“బాను శాసన జ్ఞానం కలిగి ఉండాలి అంటే నటి వ్యాకరణ 
ఆం 


ళు . జా 


ఇఆకానం మా తమేకాదు సుశబ్బా సశబ్బ వినేవనం కలిగి ఉండాలి అమర 
కోశాచి. నిఘంటువులలో లోకపిమాణ రీత్యా ఏ అరాలు సాధువులని 
య్‌ 


గం 


a 
నం ఆ టు 2 
35 నలు--ఒకసపి ఎలగ. న 


క... 


నిర్వచించారో అదంతాకూడ చక్కగా. తమని పండాలి, రసభావపరిజ్ఞానం 
కలిగిఉండాలి. వేర్వేరు భాషలన్నింటిలో. విశేషపరిజ్హావం. కరిగి ఉండాలి, 
సంస్కృతంలోని శం దోనిభాగాలు మ్మా ఆమేః కాకుండా దేనిభా షృల్యోని ని 
ఛందోభేదాలు కూడా తప్పకుండా తెలిసి ఉండాల్మి అలా ఉన్నట్లు కే 
౧m 
దేశభ నాషలో వాగ్నే యకొరుడు కాగలుగురాడు. తన రచనలో శి గ్యొమ్యోక్తి 
అపశబ్బ దోషాలు లేకుండా చూసుకోవలపిన బాధ్యత కూడా వాగ్నేయకారుడిదే 
గ్యాతం హనస్యరం కావటం, ఆరంభించిన రీతిలో రచన కొనసాగిం చలేక 
నుధ్యలో భంగం చేవుటం, మొదలైన దోషాలను వాగ్గేయకారుడు 
తననుంచి దూరం చేసుకోవాలి. నాగే యకారుడు (శావ్య గాయకుడ్డై 
జండాలి, కోధం వాక్కునకు కతినతాని చేకూర్వేగుణం ద్వేషం 
i సధ కా న గబ కర్చు ్వష 
అంతరంగాన్ని సంక్ష భితం చేసు ంది' కాబటి నాగేయకారుడు ఈ 
ర్క జాతీ న్స bw 
రెండింటిని విడిచిపెట్టి నవాడ్డెై ఉండాలి, ఇవే కాకుండా వాగ్నే యకారుడు 


నృత్యగీతవాద్యాలు మూడింటితోను నేర్పు సంపొడించి ఉండాలి శ 


'గ౧యంకారుల ఖనొలం 


0 


వాగ్గేయకారుల లక్షణాలను చెప్పిన శార్జ దేవుడు వాగ్నే యకారులను 
ఉత్తమ మధ్యమాథములుగా వర్త్‌ కరించాడు. ధాతుసూతువులు రెండింటి 
లోను సమర్శుడ్జెచే ఆతడు ఉత్తమ వాగ్నేయకారుడు సంగీత రచన 
బాగాచేయగలిగి మాటల కూర్పులో మందుత్లైతే అతడు మధ్య తరగతి 
య! ధాతుమాతునుల రెండింటి రచన 
లిసినా పబంధాల్నో పౌథి లేనివాడుకూడ మధ్యమతరగతికి చెందిన 
వాడే అవుతాడు మాటల కూర్పులో నేర్పరి, సంగీత రచనలో సొమర్శ్యం 


"లేనివాడై. తే అతడు అథముడు 2 


డే 





1 2 అఆల్మధవాగ్గేయకార చరిత సేజి-60, 51; 53,50 


జీ మన్నెం కొండ హనుమద్దాసు 


శార్హ దేవుని వాగ్గేయకారుల నిభజనం నేటి పరిస్తితుల దృష్ట్వా 
ఆలోచిస్తే, అతివ్యాప్తి। అన్యాప్తి దోషాఓతో కూడుకొనిఉంది, (పసిద్దుల్టైన 
వాగ్గేయకారులు కూడా మధ్యమాథమ శేరిణిలోకి శంసోయే ప్రమాదం 
ఈ విభజన వల కలుగుతుంది తాళ్ళషాకవారిలో శబ్బానికున్న హా్ఫధాన్యం 
సంగీతానికి లేదు, మరి అప్పుడు పదకవితాతియమ్హైన తాళ్ళపాక కనులు 
ఆధ పశ్రేణి వరానికి చెందినవారు. కావలసివస్తుంది, శార్భ, దేసుని సంగీత 
రత్నాకరం 12వ శతాబ్బానికి చెందింది తెలుగులో పదకవిత్వం చీని 
తరువాతనే (ప్రారంభం అయింది, అందునల్భ్బు ఈ విభజన మన పదకనుల 
వర్తి కరణకు తగినట్లుగాలేదు కాబట్టి శార్హ దేవుడి వర్తీ కరణకు మారుగా 
వాగ్శేయకారులను ఉత్తమోత్తమ, ఉత్తమ, మధ్యమ, అథమ, 
భేదాలతో విభజించడం యోగ్యంగా ఉంటుంది, 


సంగీత సాహిత్యాలను సమదృష్టితో పోషించి రచన చేసేవాడు 
ఉత్తమోత్తముడు అంతేకాకుండా సాహిత్యపుపాలు ఎక్కు వుండి సంగీత 
విభాగం తక్కువగా ఉన్నా, ఆలాగే సంగీతపుసొలు ఎక్కు.నుండి సాహిత్య 
దృక్పథం తక్కువగా ఉన్నా, ఒకదాన్ని ఇంకొకటి కప్పివేయకుండా చేసే 
రచనలన్నీ ఉత్తమోత్తమ. (శేణిలో చేరుతవి. కేవలం సంగీత రచన 
బాగాచేయగలిగి,  మాటలకూర్చులో పాొగల్బ్యం పిదర్శించ లేకపోతే 
ఉత్తముడు, సంగీతసొహిత్యాల రెండింటి రచన తెలిసేనా పబంధాల్ళ్‌ 
పౌొఢిలేనివాడు కూడా ఈ కోవలోకే చేరిపోతాడ్ను కేవలం మౌటల 
కూర్పులో నిపుణుడై సంగీతరచనలో (పౌఢిలేనివాడ్డై తే మధ్యముడు. 
సంగీతసాహిత్యాలలో ఏ మాతం పరిచయం లేకుండా కేవలం అనుకరణ 
బుద్దితో రచనచేసేవాడు అథముడని చెప్పవచ్చు, 


తెలుగు సాహిత్యాన్నంతటిని మార్గ సాహిత్యం, దేశిసాహత్యం అని 
రెండు విధాలుగా విభజించవచ్చు. తెలుగులోని దేశిసాహిత్య ప్రవాహం 


కీర్త నలిగి, కః ఉరిసీలన వ్‌ 


మూడు పాయలుగా పివహిన్తూవచ్చించి. మొదటివె 
మూడోది చాళ్ళహొక అన్న హాచార్యునితో సోరంభిన్సె 


ఇదే తెలుగులోని పదకవిళ, 


“పధం అంసే మామూలు అర్హంలో పొట అనేవాడుక ఉంది 
ఆది రాగరాళాలతో ఉండవచ్చు లేదా. కేవలం స్వరసహితం కావచ్చు 
ఏదేమైన పదం అనేది మాతం పద్యం కంకే భిన్నమె నది, ఇదే 
hay Co 
సంకీర్తన్య కీర్తన, కృతి అనే నిధంగా మార్పులు పొందింది, 1 
తావి జాకీ 


భరతముని చాలాకాలం (కితమే పదం అంతే ఏమిటో నిర్వచిన్తూ 
స్వరలాళ పదాత్మకమె ౦ది Hoare స్వరతాళనుభావకమ్టైన పదమే 
వస్తువన్నీ అర్హసహితనె న అడరాలతో కూడినది సడమని 2 లెలియచేశాడు 
(పాచీనకొలంలో పదర "సంకీర్ణ నం అనేవి పర్యాయ పదాలుగా వ్యవహరించ 
బడేవి, అవి శృంగార సంకీర్తనలు, అధ్యాత్మ సం ఒకేర్కనలు అని రెండు 
విధాలుగా మారాయి, కే(తయ్య వం పరంగా రచన చేయడంవల్న 
అతని రచనలు పదాలనీ, త్యాగరాజు భక్కిజ్ఞా నాజ్మకంగా రచనచేయడంనల్భ 
ఇతని రచనలు కీర్తనలనీ వ్యవహరించడం జరిగింది, 3 


ab 


మె 
ఏం చేరగా కీర్త నంి అనే తూసమేర్పడుతుంది “సమ్యక్‌ కీర్తనం! 
సంకీర్తనం అని వృత్తిం గీయతే ఇతిగీతవ్‌ు పొడబదేదే గతం లేదా గేయం 


నానన గ గోచరమ్హైన ఒకానొక దివ్యశక్తిని : కీర్తించి సౌడేదే స ంకీర్తనంశీ 


‘ యవ ణక రార గస mr లతో ‘nun! ps 
కృరూతసంశజ్ణ ఇ అన ధాతుపుబ భాన రంల ల్యుట త్య 


రి 


కీర్తనను గూర్చి (శ్రీనినాసఅయ్యంగారు తన గానభాస్మ్కరంలో 


“అఖిల సృష్నిస్పితి లయకారణభూతుండైన  నర్వేశ్వరుని నా నామసంకీర్యనం 


తు 





వెలుగులో పదకవిత “పీజి-6 
భరతముని: నాట్యశా 'స్తరిము (అధ్యా-౨2: బ్‌ 25,47) 


> wo ® (౧ 
రీ 
£ 
గా 
6; 
ఖం 
a3 
(Os 
29 
6; 


6 నున్నెంకొండ హనుమద్దా సు 
[os] 


చేయుటకై ఒక ధాతుళ్లైలిని అనుసరించి వొయబడిన సాహిత్యము 
కీర్తనమనబడును అని వివరించారు (ఆ, వా చరిత) పేజి 76) 


“తాళ్ళపాక చినతిరుమలాచార్యుని సంకీర్శన లక్షణంలో పదాలు 
మూడు విధాలని చెప్పబడింది, 


1. వృత పదాలు! పాటలాగా కనిపించే మన పదాలు, పద్యాల్హాగొ 
mud ౧9 

తోచే మనపొటలు, అంతే నుంజరులు, 

ద్విపదలు రగడలు ఉదాహరణ (సబం ధాలు 


మొదలె నవి, 
లు 


శి. నిజంధపదాలు: యతిపొసలు కలిగ ఉండి మాతొగణ (పథాన 
మైనవి, అన్నమయ్య, డేతయ్య ,త్యాగయ్య 
హనుమద్దాసు మొవల్సైన వాగ్గేయకారుల 


కీర్తనలు ఇందుకు ఉకాహారికా 


తి. అనిబంథధపదొలు; ఇఏ కెందురకాలు (1) చూర్తిక (2) 
తాళగంధి, తాళ బంధంగాన్మీ ఛందస్సుగాసీ 
లేనట్ట్‌ వి చూర్ణికలనబడతాయి, తాళని 
యతికలిగినవి తాళగంధులనబకతాయి, 
కృష్ణమాచార్యుల వచన సంకీర్తనలు ఈ 
సద్దతికి చెందినవి, 1 


ఒన్న 


హన సాహిత్యంలో వృత్తపదాలు అనిబంధపదాలు ఒక నైపున 
పిచారాన్ని పొందుతూ ఉంకే మరొక వంక సంగిత సాహిత్వజ్ఞానం 
కలిగిన వాగ్గేయకారులు నిబంధపదాలైన సంకీర్తనలను వ్యాస్తిచేశారు. 





1 మన వాగే యకారులు తొరిసంకీర్తన కవులు పేజి-9 


వము స ie 
ఈ కీర్తనలు పల్నవి, అనుపల్హన్సి చరణాలతో కూడి ఉండాలి, 


పల్ణనిలోని అభి సాయం అనుప ల్లవితో ను, చరణారో *ను నివరింపబడ తూ; 
మళ్ల మళ్ళీ అవృత్సి అన్సతూ ఉండే పల్ఫవితో భావం వాక్యం 


J 
పూరి అవుతుంది. 1 


కీర్తన చివరి ఖండంలో వాగ్గేయకారుడు నిర్ణయించుకొన్న నామ 
ముద ఉంటుంది, జయదేవుని “అష్ట్రపదుల్నోని ముద భార్యా 


సహితంగా స్వనామాంకితమ్నై ఉంటుంది, తాళ్ళనాక అన్నమాచార్యుల 
సంకీర్తనలు వేంకళేశ్వర  ముుదాంకితాల్కు త్యాగరాజు రామదాసుల 
అటి 


కీర్తనలు స్వనామా౭కితాలు. క్వతయ్య సదాలు మువ్వగోపాలస్వామికి 


ఈ 
టూ 


తాలు, హనుమద్దాసు కూడా స. రామదాసుల్లాగా స్వనా 
మాంకితంగానే కీర్త నలు రచించి 


వాగ్గేయకారులు భక్తిని (పచారం చేయడం కోసం. కీర్తనలు 
వ్రాసి పాడారు ఆపాడటంలో జనాన్ని రంబింపబేశారు* భగవంతుని ఆయా 
అవతారలీలలను (పజలకు శెలియణేసి వారిని స్వచ్చందమైన భక్తి 
మార్త ంవైసు నడి డిపించడమే వాగ్గే యకాతుల ప్రధాన లక్ష్యం, ఈ వాగే య 
కారులు మొదట సంస్క తంలోను, తరువాత తెలుగు మొదలై న iE 
లోను కనిపిస్తున్నారు, సంస్క ఎ్రతంలో జయదేవుడు, లీలాశుకుడు " 
తెలుగులో అన్నమయ్య, క్షేత్రయ్య, రామదాస్కు త్యాగరాజు వీరిసరసవ 
చేర్చదగిననాడే రామునిమీద కీర్తనలు రచించి తరించిన మన్నంకొండ 
హనుమద్నాస్యు 
వపు ము 


1 ఆజధవాగ్నేయకాద చరిత శీజి-77 


(వై మన్నెంకొండ హనుమద్దాసు 


అనై అడ + అంక 
౦స్యత వా (౧(యుఎకారులు 
౧ 
జయచదేవృడు : కీ శ 12వ శతబ్బంలో గౌఢదేశపురాజ్ఞైన 
లక్మణసేనుని ఆస్మానానికి ఫందినవాడు జయదేవుడు. ఇతడు తన అ 
పదుల్ళో తన జన్మస్మానం “బిందుజిల్వముని' చెవ్పుకున్నాదు, 1 
(గామం ఒరిస్సా ర్యాష్ట్రనికి సంబంధించినది. 


ష 
జ 
ఈ 


బాలార తపు రజనీకాంతరావుగారు. ఆఠధివాగ్నేయకార. చర్‌ ఈ 
(పేజికి లో జయదేవుని కాలం గురించి వబుతూో' జయదేవుడు (క శ 
1159వ సంవత్సరములో మరణించాడని దీన్నిబట్టి అంతకంకు 60,70 
సంవత్సరముల ముందు అతడు జన్మించి ఉండవచ్చని, అంశ" దాదాపు 
1090 పంతం నుంచి ఆతను జీవించి ఉండవచ్చని” నెలియ జేశారు. 


భారతదేశం అంతటికి మొట్టమొదటి సంగిత సాహిత్య (సః 
"పీరువడసిన గీతగోవిందం జయదేవుని రచనమే, 'గీతగోవిందంి లోని 


ఆస్ట పదులు యావద్భారతంళోను బహుశ వారాన్ని పొందాయి. 


లీలాశుకుడు: జయదేవుని తర్వాత భారతదేశమంళతట ప్రఖ్యా*పొందిన 

వాగ్నేయకారుక్నో (పసిద్దుడు రీలాశ.కుడు చాగంటి శేషయ్యగారు ఆంధ 
౮ 0 య 

కని తరంగిణిలో లీలాశుకుడు 13వ శతాబ్బంలో జీఏంచినవాడని (వాశారు. 2 

లీలాశుకుడు మహాకవి, పరమభక్కా(గేసరుడుు ఇతడు రచించిన . “కృష్ణ 


కగ్గామృటి శోకాలు యావద్భ్నాకతంలో బహుళ జనాదరణను పొందాయి 
ల 





nina ne (A at నా / ఇచ ఒన్న మ. [9 
1 అయ దేవకృత “గీతగ వింద కావ్యం (అష్టపదులు పబి- (1) 
2 జం(ధనాగే యకార చరితా) సే౩-92 


& wn 2 
చర నలు ఒకపరి సెలక ల 
బాట్‌ 


జయదేనునికి దాదాపు ఒక శతా ౫౫ 
ఆంధు)డని బాలాంతప్పురజనీ కాంతరా! 
దేశంలో బహుళ సిజి జొదరణను పొందిన 


బిల్వమంగళుడే రీలాశుకుడనే కథ 





అనే వేశ్యపట్ట మోహాన్ని పెంచుకొన్న బిల్వమంగళుడు  రోగస్తు గై న 


తర డిని, పతినృత అయిన as నిర్ణత్యంచేసి కామాంధుడ్దై ఆ వేశ్య 
దగ్గరికి చేరుకొనేసరికి అప్పటికే జ్ఞాన సబోధం పొందిన చింతామణి 


సామాన్య వేషంతో వచ్చి బిల్వమంగళా సిపి తుచ్చమైన శరీరసుఖాల మీద 
యేవగింపు కలిగేలా చేస్తుంది, జ్ఞానోదయం పొందిన బిల్ప్వమంగళుడు 
భృ పొడిచివేసుకొనీ కృష్ణభక్తుడ్దె న లీలావుకుడి ప 

కళ్ళు పొడిచివేసుకొని కృష్ణృభక్తుడైన లేల కుడిగా మారి, కృష్మ్మృసాక్షా 
త్కారం పొందిన తన్మయత్వంతో శ్రీకృష్ణ కర్ణామ్చుతం రచించాడు, 


ల ree ఓ 3 జ స Oe 
కరి శ, 1రెవ శతాబ్దంలో ఉండి సింహగరి నరహరిస్వైన వదన 
లు 


రచించిన కృష్ణమాన ఎద్యుడు వీలానుకుని కాలంతో 


సం ర 
మ 

జ 
పించిన బొ 


ఆంధ) వా గయుకారులు 


తాళ్ళపాక అన్నమాచారుక్రలు! రాళ్ళపాక అన్నమాచార్యుడు 
(శ, శ 1408 (కోధినామ సంవత్సరములో శైశాఖ శుద్ద పౌర్ణమి 
నౌడు విశాఖ నక్షతంలో అక్కమాలబ, నారాయణసూరి దంపతులకు 
జన్మించాడు. ఇతని జన్మస్తృలం కడప బిల్లా రాజం పీట తాలూకొలోని 
తాళ్ళపాక గాగిమం, తెలుగులో పదసాహిళ్యానికి హోన్నతదశను 
సంకిమింపజేసిన వాడు అన్నమాచార్యుడే, ఇతను we మీద 
32,000 సంకీర్తనలు రచించాడని ఆయన మనవడు తాళ్ళపాక చిన్నన్న 

a PARIS కాలా ద టి 
1 _ఆంగధవాగ్నేయకార చరిత్త "పేజి-93 

US 


10 మన్నెంకొండ హనుమద్దాసు 


ఆన్నమౌచార్య చర్మితలో (వాశాడు ఇవే కాకుండా ద్విపద పిబంధంగా 
నవ్యరీతిలో రామాయణం, సంస్కృతంలో  వేంకటా(ది మహత్మ్యం, 
తెలుగులో శృంగార మంజరి, 12 శతకాలు సకల భాషల్శో అనేక 
(పబంధాలు, సంస్కృతంలో సం వ లక్షణం రచించాడు. వీటిలో 
14వేం శృంగార, అధ్యాత్మ సలకీక్షనలు, శృంగార మంజరి, అలమేలు 
మంగమ్మ పై వేంకటేశ్వర మకుటంతో గ ఒకశతకం మాత్రమే 
నేడు మనకు అభి మన్నాయి 


శ 


పదకవితా పితామహుడు, దావిడాగమ సార్వభౌముడు స=కిర్మనా 
చారుడు అనే బిరుదాలతో (సిద్ది కెక్కిన అన్నమయ్య కీ, శ 1503 
సంవత్సరములో ఫాల్గుణ బహళ ద్వాదశినాడు వేంకమేళ్ళరునిలో 
ఐక్యం చందాడు, 


32) 


క్షే అతయ్య, క్నతయ్య (క్రీ ఈ 1600 నుండి 1660 సంవ 
తృరాల మధ్యకాలంలో జీవించాడు, ఇతని జన్మస్థానం కృష్ణా? జిల్లాలోని 
“మొవ్యగానుంి మొవ్వలోని గోపాలస్వామికి ఆంకితంగా శృంగార రస 
పూరితాల్హైన పదాలను క్నేతోయ్య రచింశాత్చు వీటినే మువ్వగోపాల 
సదాలనికూడా ఆంటారు, 1 


అన్నమయ్య శృంగార సంకీర్తనలే క్నతయ్యకు మాత్సుకలని 
చెప్పవచ్చు, అన్నమాచార్యుల కాలంనాటి సంకీర్ణ నలు కాల కమేణా శృంగార 
రసపూరితాల్లై తేతియ్య కాలానికి పదాలుగా మారాయి ఇతని పదాలు 
నృత్యాభిన యానికి అనుకూలవ్చైన విధంగా ఉంటాయ్యి డే ఒతయ్య, 
మధుర, తంజావూరు గోలకొండ రాజాస్మానాల్ళో నాలుగు వేలకు పైగా 
పదాలు చెప్పినట్టు తెలుస్తున్నది, 2 
అందదు డా ననున మయి నములు యమనాపపాడాజా జుమా మా టాకా. ద 
1 విజాన నసర్వశ్వం (4న సం. “పేజి 32-1072) 


= 


2 ఆం థవాగ్నే యకార చరిత పేజి--194 








ష్‌ నల-ాఒక 
వో ట్‌ టి [| గ్‌ | ల నా! 
ఖభ్యదొచ తొహముదొను $ రామదాసు UE శ 1620-165 
మధ్యకాలంలో గోలకొండ రాజ్యాన్ని అః ర్‌ సాసన్‌శానాషా అబులా 


తానొపాలు పరిపాఠిసు సృన్నపుడు డు జీవించారు. ఇతని అసలు పేరు కంచ; 
గోపన్న నుహాభక్తుడు భజనకేర్ర నల రచయిత అయిన కతీరుడదాసు రామదాసు 
యొక్క గురువని చెప్పారు. రావుదాసు భదాోచలం తప శీల్లారుగా ఉండే 
వాడు, రామునిమీద భక్తితో (పభుత్వ ధనం అంతాకూడా భగవంతుని 


కోసం ఖర్చు చేయడంతో గోలకొండ పభ అతల్బ కారాగారంలో 
షి 


ఉంచారు చివరికి ఆ భగవంతుని అంగతోనే శుదలయిన రామదాసు 
ఆ రాముని మీద అనేక కీర్తనలు రచించాడు. wr సు తం రామదాసు 
శేర నలు 120దాకొ లభీసు న్నాయి. ఈ కీర నలు భజన గోషు లలో 
వాలీ క. చి, [౧ 





శతకం” 


ఎక్కువగా పాడుతుంటారు. రామదాసు కీర్తనలతోపాటు “దాశరథి 
కూడా రచించాడు. ఇది ఆంధి)దేశం లోమంచి (పనారాన్ని సొందింది. 


త్యాగ కొజు ఫ్‌ త్యాగరాజు కీ 1 ను 17675 సంవత్సరంలో జన్మించి 
క్రీశ 1847వ సంవత్సరం నరకు జీవించాడు, ఇతని జన్మస్థానం 
ంజావూరులోని తిరువాయూరు.. త్యాగయ్య  రామభక్కుగ్ము చిన్ననాటి 
ముండే తర్జిదండుల ఇసదేశాలతో రామునిమీద భక్తిని అల అవరుచుకున్నాడు 


జ 


ఆభక్తి పారవశ్యాలలోనే 24,000 కీర్తనలదాకా రచించాడు, ఆంధీిదేశం 


౯ 


డ్‌ 


లో రామనుందిరంలేని (గామంగాని, త్యాగయ్య కీర్తన వినింపిచవి సంగీత 
సభిగొని ఉండదంశే-అతిశయోక్తి కాదు. త్యాగరాజు శాస్తియసంగీతానికి 
క్కువగా (పాధాన్యం ఇచ్చినట్నుగా కనిసిస్తు ౦ది, ఇఎతకుముందు కాలంలో 
(సచారంలోలేని ఇరసారసియ, హరికాంభోజి, చ్యకనాకము, షణ్ముఖ 
సో య, ముద్ద నరాగాలను త్యాగరాజు నెలుగులోకి తీసుకొని రావడం 
జరిగింది, 1. త్యాగరాజు సృష్టించిన ఘనరాగ పంచరత్ననులు. నిరుస 
మూనమ్రైన ప పిజాదరణను సొందినవి, (యనహ్మ్‌ద భక్తి విజయిము, సీతారామ 











1 విజ్ఞానసర్వస్వం (శవ సం పేజి 1077) 


ఓ స్నా 0 వ ut 
12 మన్నెంకొండ హనుమదొ సు 
గ్‌ ళ్‌ 


విజయము నౌకాచరితిము, అను మూడు సంగీత నాటకములను కూడా 


చా గరొజు రచించాడు 


తెలుగులో, సరికీర న సాహిర్యానికి వన్నెతెచ్చిన ఈ వాగ్నే యకారుల 
కోవకు చెందినవాడే పాలమూరు జిల్లా కోటకదిరె గొొమంలో జన్మించిన 
మన్నెంకొండ హనుమద్దాసు, ఇతడు మన్నెంకొండ లమ్మేవేంకకేశ్వర 
స్వామికి గోపుర పాికారాదులను నిర్మించాడ్ము  రామునిమీద మనోహర 
మైన కీర్తనలు రచించి తెలుగు వాగ్నేయకారుల సరసన నిలిచిన మహి 
ఇక్తుడు హనుమద్వాసు* ఇతని జీవితాన్ని, కీర్తనలను అనుశీలించి 


చూపడమే పోసు తాంనర, 





రెండవ అధ్య్భాయఅ 


హానువుద్దాసు 


జవిత విషాలు 


షానా డం న నా 
వారం ండ పరిచయం 


పుణ్య ష్మేతాలకు ఆం ధదేశం "పెట్టింది పేరు ఆ ఆంధోదేశం 
లోని తెంగాణ సోంతంలో ఉన్న ముఖ్యమైన పుణ్యక్నేతాల్ళో 
మన్నింకొండ ఒకటీ ఇక్కడ నెలకొన్న దైవం ఢ్రిలక్మివేంకటేశ్వర 
స్వామి మన్నెంకొందడ మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందింది, ఈజిల్లాకు 
“పాలమూరు? అనే సేరుకూడా వ్యవహారంలో ఉండి, మున్నెంకొండరోని 
దేవాల యాన్ని, ఈ ప్రాంతాన్ని, కీర్తనలద్వారా వెలుగులోకి తీసుకొనివచ్చిన, 
మహాభక్తుడు హనుమద్దాసు. ఈయన మన్నెంకొండ దగ్గరలోని. కోట 


కదిరె అనే (గామంలో జన్మించారు, 


హనువుద్దాసు పూర్వులు 


. కి mn గ్‌ క్షి 
హనుమన్నాసు అలహరి వంశానిక చెందిననాదు ఈ వంశానిం 


మూలస్పురుషుడు భక్త శేషమ్మ డై న కేశవయ్యః ఇతడు తమిళదేశంలోని 





మన్నెంకొండ హనుమద్దాసు చరితి--శోన్ఫసింహకవి ; (గంథం ఆధారంగా 

'సానికులు తెలిపిన విషయాల ఆధారంగా “మన్నెం కొండ హనుమద్దాసు 
యు 

బీపిత విశేషాలు' అనే ఈ అధ్యాయం రచించడం. ఇరిగింది, 
(అనుబంధంలో జలహరి వంశీయుల వంశవ్యశ్నం ఇవ్వడం జరిగింది) 


14. మస్ఫెంకొండ హనునుదా సు 
వో భా 


(శీరంగం దగ్గర అలహారిఅనే (గామంలో బీవిఐచే 
ఉశీవేంకటేశ్వరస్వామ్‌ కేశవయ్యకు కలలోకనిిపించ మన్నెంకొండ వెళ్ళమని 
ఆరేగించాడు; స్వామి ఆజ్ఞను కిళసావహించి కేశవయ్య కుటుంబ సమే 
తంగా కోటకదిర ;గామానికి వ 
స్వామిని దర్శించి ,సేనిస్తూ ఇక్కడే స్మిరపడిసోయాడు, ఈ అలహరి 
వంశంలోనే మహాభక్తుడు. నేదాంతి 
ఇతని భార్య కృష్ణమాంబ, ఈ దంపతులకు (హారి కటాక్షం నల్న 
మేఘయ్య, పాపయ్య మొదలైన ఎనిమిది మంది సంతానం. కలిగారు, 
వీరిలో ఆందరికంకే చిన్నవాడు సంకీర్హనావరుగయిన హనుమద్దాసు, 
ఈ హనుమద్దాసు పూర్వజన్మలో ఎత్తపు రామయోగి అనే పేరుతో 
సీచ్చి* ఎత్తపు రామమయోగి అనే మునిపుంగప్పుకు శేష! 
పకంతం మీద తపస్సు చేసుకుంటున్న సమయంలో ఒకసారి, 


“కుమార. నీకొకవిషయం  చెస్తామ?ను-నీపు విష్ణృసాన్చిధ్యాన్ని 
కోరినట్టయితే ఈ జన్మలో నీకదిసిద్నించదు, ఎవరికైనా పూవ్వకర్మాను 
దాటడం సాధ్యంకానిపని, కనుక సీస మన్నెంకొండకు వెళ్ళి అక్కడె. 
స్వామి పుష్కరిణి సమీపంలో 600 సంవత్సరములు తపస్సు ' చేసన 
మీదట్క హరిభక్తుడయిన వెంకయ్య దర్శనవవృతుంది, అతనిచేత అను 
దినమూ పాలు తెప్పించుకొని (త్రాగి, కొన్నినెలలు జీవించి తరువాత 
నిర్మలాత్మకుల్లైన ఆ వెంకయ్య, కృష్ణాంబ దంపతులకు అష్టమ సంతా 
నంగా జన్మిస్తావు ఆ జన్మలోనే మహాభక్తుడన్వై రామక్షీర్మనలు రచించి 
గానంచేస్కి చివరకు (పాయోసవేశంద్వారా తనువు చాలించి మోక్షాన్ని 
సాందుతాను' 1 అనే అశరీరవాణి పలుకులు వినబడ్డాయి. ఆ మాటలు 
విన్న రామయోగి శేషపర్యతం మీద తన తపస్సును చాలించి మన్నెం 
కొండకు బయలుదేరి వచ్చి అక్కడ కళేరమ్మైన తపస్సు చేశాడు, ఒక 


రోజున స్నానాదికాలకై స్వామి వుష్కరిణి వైపు వెళ్తున్న సమయంతో 





re 
ఓ మన్ఫెంకొడ హనుమదాను చరిత పేజి-10 
Lb. 


నుహాభకుగ్టై న వెంకయ్య 






నెంకయళాతో నేను ఇక్కుడ చాలాకాలంగా తప్పు 
ఇన్నాళ్ళ తర్వాత పుణ్యాశ్మకుదన్హైన 
ఇక్కడి నుంచి శేషపర్వ్యతం మీదకి 


a 


తాసే విషయం రహస;లగా ఉంగుతానని దయుచేసి 
క్‌ వి 





వద్దని ఆయోగీన్యరుని కోరాడు, అందుకు 

ఒక సంవత్సరం పొటు నాకు పాసు తెచ్చి ఇవ్వు, ఆ న 
కుమారుడిగా జన్మిస్తాను అని చెప్పాడు అందుకు సఠితోసించన వెంకయ్య 
సతి దినం పాలు తీసుకొని వచ్చి ఆయోగి సుంగవుడికీ అందడేస్యూ 


ఉండేవాడు. ఈ విఫంగా ఒక సంవత్సరము గడిచిన ర్వాత. ఒకనాడః 
సపురజనులంతా ఆమహానుభావుని చూడవచ్చి గుసగుసలు పోవడంతో ఆ 
సునీందోడు వెంకయ్యతో ఇకనేను రహస్యంగా నుసలడం కషం కనుక 
నీవు సీశ్ళోమానికి వెళ్ళు, కొంత కాలం తర్వాల నేను స్‌కు కుమూరురుగొ 
జన్మెస్తాను, అని చెప్ప ఎవరికీ కనిపించకుల డా 








గుండంలో స్నానంచేసి గ. 
గృహానికి వచ్చాడు కొంత కాలానికి 
తరువాత (డీ శ 1814, |శీముఖ న 
she నా హాలీ నక తంలో 
కృష్ణ్ణాపమినాడు రోహిణీ నక్ష 

అలో ఆన్నప్పటి న నుం 








ఆ బాలుడు తళ్టి గప 





హూద్‌ 

_ వ్‌ - WE NNT En 

ఖే లా 3 ఒక న పిట ఆంతా కలి నామన చి 
వాడు జన్మించిన ఇరలై ఒ స్టా జన మ స్ట HE చరం అమి వరక sy 





చేసి ఆ బాలునికి “హనుమచ్చాను' అని దు 


లోని తేజస్సును చూసి తల్గీదండ్భోలు అతదు. భగవంతుని వర్మప 


16 పున్నేంకొండ హానుమదొసు 


అనిభావించి అతనికి చదువు సంధ్యలు నేర్పించడం ముదలు పెట్టారు, 
కాని హరినామ సంకీర్తనంతో మునిగి తేలే హనుముద్చాసుకు చదును 
ఆంతగా ఒంట బట్టలేదు, కీహరిని కీర్తిస్తూ ఎక్కడెక్కడో తిరిగేవాడు. 
ఏమేమాచేసేవాతు, ఏదే డోమాట్ల్నాడేవాడు. భగవంతునిమీద ధ్యాసతో 


తానేం చేసు నాడో తనకేతెలియకుండా సనవరించేవాడు* 
మన్నా ( 


కొంత కొలం తర్వాత హనుమద్దాసుకు తత్త సదర్భనం మీద కోరిక 
క! 


C2 


కలిగ్సి కోటకదిరి (గామంలో నివసిస్తున్న మైసూరు లక్స్మాంబ ద్యోరి 
వెళ్ళి ఆజ్ఞా గానంలో ఉన్న తనకు సరతత్త రహస్యాలను బోఢించి కృతార్లు ణ్ఞి 
చేయమని “కోరాడు. అప్పుడు లక్క్మాంబ ఎంతో సంతోషించి 'నారునా 
నీవు ్రిరామచందమూర్తికి అత్యంత కీ _పీతిపాతుడనవుతావు' అని దీవించి 
ఆకనికి అనేక తత్తా ఎర్సే రహస్యాలు బోధించి “వత్సా నీజీవితం చివరివరకు 
ఆ రామనామాన్నే స్మరిస్తూ ఉండు అని, ఆ మహాభక్నునికి రామనామ 
ప్రాభవాన్ని వివరించి చెప్పింది. గురువుగాళు దయతో అనేక విధాలుగా 
భగవంతుని మహిమలను గురించి చెప్పినందుకు హనుమద్దాసు ఎంతో 
సంతోషించి హరిని ధ్యానిస్తూ గురువును కీక్కించాడు. 


హనునుద్చాక భగవన్నామ స్మరణమే  బీవితానికి ఆధారమని, 
పరమారా న్ని తలచి హరినావు స్మరణచేస్తూ గురువు దగ్గర అనుమతి 
పొంది తనస్వగా మానికీ బయలుదేరి వచ్చాడు ఈవిధంగా గురువు వద్ద 


పరమార దుఖ ఖై పఅలునునొ హనుమ స క్తి 
పరః వార్జ తత్వాన్ని ఇలునుకొని వచ్చిన హి నుమద్దాసు, భక్త జా 
బ్లైరాగ్యాలు తనలో నిండి పోవడంతో చివరికి ఆ భగవంతుని భజనలో స 


bh య. 


కొాలం గడుపుతుండేవాడు. 


ft 
“J 


అచావి 





భదాోవనల 
య ల 


న్‌ | జై లని # వాక్‌ ed pes Dr re అ ప 
యః, తకు అఆయలు దేరదంతో సొపయా(కూడా. ససరుని వెంట బయకు 
ke ్ట్‌ 





ణ్‌ అక Re as అక్షం ద్ర Pg aay nt ee ప 
ద్‌రొగు, బుసుయ్యు మన్నంకొండల్‌ న నినుగ్నుడ ఎ $00 


భదాచలయాత) 


హనుశుద్దాను హరినామ కీర్తనం చేస్తూ భదా)చలయాత్శో కు 

పియాణం కావడంతో ఈభక్కాగగణ్యుని వంట సత్పురుషులు భక్తులు 

సాధువుల్కు కదిలివచ్చారు. రామనామం జపిస్తూ హనుమద్దాసు బృందం 

భ(దాచలం వైపుగా (సయణించారు వారు ఆసోయాణంలో ఒకనాటి రాతి) 

న. 

ని శాక్‌ ల, ల i i has Ye 

దారితస్పి ఒక అరణ్యం (వవఎశిం చారు భయంకరమైన కూరమృగాలత 

నిండిన ఆ ఆరణ్యాన్ని చూసి భిక్తబ్బందం భయసడుతుంకే హరిని 

2 ou 

మనసులో నిలుపుకొని ధ్యానం చెయ్యండి మనకు ఏకప్ప మూ రాదు అంటూ 

హనుమద్దాసు. వారికి ధైర్యం చెప్పి ఆశక్రోోమచంద్భుని. కరుణించమని 
యు ఈ 


అజ్‌ an 
ఎడుకొన్నాదుం 


దారిచూపనుని అర్హించిన హనుద్దాసును కరుణించి ఆ భగవంతుడే 
ఒక నెంచువాని రూపంలో నచ్చి ఒక మార్నాన్ని చూపించి ఈ దారివెంటు 


+ 
అష 


య్‌ 


ండి భదా)చలం చేరుకుంటారు, అనిచెప్పి అదృక్యుడయ్యాడు, 


a 


PA 


ఆప్పుడు హసుమద్చ్దాసు వచ్చినవాడు భగవంతుడే అని లేకపోతే ఇంతరాతి9) 


వేళ ఈ అరణ్యతలో ఇతరులెవరూ సంచరించరని భావించి రామనామాన్ని 
స్మరిస్తూ త్వరితగతిని భదా?చలం (పవేశించి, అక్కడ వరద రామాదాను 
గారి గృహానికినళ్ళాడ్డు ఆఇంట్యో సాధుజనులు అందరూ కూడా 
భగవంతుని భజన చేసు ౧కే హసుమద్నాను ఆనందంతో ఆ రాతి 


టి 
అక్కడే బసచేసి: హరినామ సంక్రీర్త నంలోనే ఆ రేయంతా గడిపాడు, 


18 నుర్హెంకొండ హముమదొనసు 
త్‌ ta 


మర్నాడు ఉదసూన్నే పరిజనులతో కలసి గోదావరి నజకెళ్ళి స్నానదికాలు 
పూర్తి చేసుకొని ఎంతో సంతోషంతో ఆ శ్రీహరిని వర్ణన చేశాడు 
meee వష సృవరూపంలో అక్కడికి వచ్చి హనుమద్దా సును 
రమ్మని కొండపైకి తీసుకెళ్ళాడు. హనుమద్దాసు. వెంట ఆతని 
సోదరుడు పాపయ్య ఇతర పరిజనం అందకూ కూడా హిరినాను స్మరణం 
చేస్తూ దేవాఆయంలోకి, వెళ్ళారు. హనుమడ్దాసును కొండపైకి త్రీన 3 
వైష్టనోత్త తృముడ్కు స్వామిదేవాలయంలోకి పెంటజెట్టు కొని వెళ్ళి అతనితో 
నీవు “వరపుతుిడవు' అని చెప్పి అతనికి అనేకరకాల. న భగవంతుని 


(పసాదారిచ్చాడు, ఆతర్వాత హనుమద్దాసు, కొంతకాలం పాటు ఇక్కడే 
ఉండి. స్వామిని సేవించమన్న ఆ వ్రెష్ష స్మృవశేేష్మ శి ఆజ ననుసరించి 
పు Sy 


ఆ భ(దాచలరాముని సన్నిధిలో స భజన చేసూ కొలం గడిపారుం 


ఈవిధంగా హనుమవ్వాసు భ(దాచలంలోనే ఉంటూ హరినామ 
స్మరణ చేస్తూ ఒకనాడు Mas మాధి' లో ఉన్నప్పుడు ఆ శౌరి 
«0 శ క 4 ల అద న 
పృత్యక్షమై నువ్విక ణి స్వస్తానానికి వెళ్ళు” అనివప్పాచు, అప్పుడు 
హనుమద్దాను కళ్ళుతెరిచి చూస్తేఏమీ కనిపించక సోవడంతో మళ్ళీ 

య అటి జ 
కళ్ళు మూసుకొని ఆ భగవంతుని దర్శించి కీర్తించాడు. ఆ తరువాత 
భగవంతుని ఆజ్ఞను శిరసావహించి అక్కడి హరిదాసులకు మొక్కి 
పోయివస్తానని చెప్పీ బయలుదేరి, రామభజన మరచిపోకుండా తన స్వ 
(గొమమ్హైన కోటకవిరె వచ్చాడు ఆతర్వాత కొంతకాలం ఆరామునిధ్యానిన్తూ 
(పశాంతమైన మనసుతో గడుపుతూ, ఒకనాటి అర్ల్హర్మా తి హనుమద్దాసు, 

(య. 2 64౧ + లు 
పాపయ్య మన్నెంకొండ వెళ్ళడానికి ఉద్యుప్తలై అరణమార ౦ గుండా 

air యి లీ గ 
ప్రయాణం చేస్తూకొంతదూరం వెళ్ళిన తర్వాత చేకట్నోదారి తప్పారుం 
జీ నః ఖీ భా 

అప్పుడు వారికి ఆజానుబాహుడై న ఒక దిగంబరయోగీశ్వరు దు దర్శన 
మిచ్చాడుం హనుమద్దాసు అతనికి చేతులు జోడించి నమస్కరించి 
అతని దగ్గరికీ నెళ్ళబోగా హరి, హరి ఆంటూ అయోగి దారి కక్టంపడి 


క్కి 


పరుగత డం ,పొరంభించాడు. అస్పుడు హనుమద్దాసు కూడా అతని 





క్షి ఇగ స్మ 
కర్త నలి కచ పుల్రన 


సంట పరుగిత్తగ్యొ కొంతదూరం వెళ్ళి తర్వాత అ తూగిస్తుంగపుడు 

హనుమద్దాసును. వారించి అతనికి “పరంధామ, అయిపరంధామి అనే 

నుం్యతాన్ని ఉపదేశించి దీనిని నువ్వు మరచిపోకుండా. జపసించినట్టయితే 

నన్మహిమలు కలుగుతాయ్యి. అని బోధించి అదృశ్యుడ య్యాడు 

హనుమద్దాసు అమహాత్ముడు వెళ్ళిన దిక్కుకు నమస్కరించి స్వస్ట లానికి 
జ ఖీ 

తిరిగి వచ్చి అప్పటినుంచి పరంధాను జయపరంధామి అనే నామా న్ని 


వదిలి పెట్టకుండా భజన చేయడం మొదలు పిట్యాడు* 


ఈ విధంగా హనుమద్దాసు సర్వకాల _ సర్వావస్ష ల్లో ను సరంధామ 
య బీ యి 


తాట 


తుంటాడు, కొంతకాలం తర్వాత. ఒకనాగు కొందరు సొధుజనులు 
“అనంతగిరి” యా(త తకు నెళుతూ క కోటకదిరెకు రావడంతో హనుమద్దాను, 


మంచాగ గ జపిన్తూ నునస్సులో రాముని ధ్యానిస్తూ సేచ్చగా తిరుగు 


పాపయ్య కూడా వారివెంట పియణను య్యాళఠు; వారంతా హరిభజన 
చేస్తూ (ప్రయాణం (ప్రారంభించి ముందుగా ధర్మపు సురల చేరుకున్నారు? 
అక్కడ దిక్కులు మార్మో గే విధంగా భగవంతుని భజించడం మొదలు 
“టొరుం - 

యు 


న విమల క 9 లీ 
ముశ్చ్నంకొెండకు తిరిగిరావడం 

న వశంలో బజన ర ర్ట nC nr K జో న నీ 
ధర్మపురంల్‌' భజనంస్తున్న ప నుమడ్డాసు Wa వేమన 
కనిపించి అతను అనంతగిరి రానశసరంలేదని, మన్నెంకొండకే వెళ్ళి 
అక్కడి స్వామినే సేనించమని సలహా ఇస్తాడు, ఈహకాత్పరిణామానికి 
హనుమద్దాసు అశ్చర్యచకితుడ్డై హరిదాసులతో కలిసి శ్రీహరిని వర్తన 

wm స్లో £2 
చేస్తూ మన్నెంకొండకు బయలు దేరి వచ్చాడు, అక్కడ స్వామి సన్నిధికి 


ట్ర 


ర సొష్టాంగనమస్కాారం చేసి ఆ రఘురాముడి నామసంకీర్తనం చేసూ 

భగవంతుని కీర్సించా డు ఈవిధంగా స్వామిని ధ్యానిస్తున్న హనుమద్దా ను 
s AB, 

దగ్గరికి ఎంతో. మంది. కులు వచ్చేవారు, అశ్రీహరి ' మాహత్మ్య్యం 


20 మన్నెంకొండ హనుమద్దాసు 


వల అక్కడికి వచ్చిన భక్తుల కోరికలన్నీ తీరుతుండేవి, స్వామికి 
ముడుపులు, మొక్కులు రావడం మొదలు పెట్టా య్కి అక్కడ రకరకాల 
బేవతామూర్తుల న్నిగహలు వెలిశాయి, 


గడె గూడెం, కోటకదిరె, ధర్మస్పురం ప్రజలు ఎంతో కష్ణ పడి 
అరణ్యంలాగా ఉన్న నున్నెంకొండ ప్రాంతంలోని చెట్టు పొదలు “అన్ని 
కొట్టి వేసి కూగిరజంతువులను తరిమివేసి ఆపిదేశాన్నంతా శుభం చేశారు, 
అటుతర్వాత హనునుద్నాసు శిల్చకారులను పిలిపించి ఆన్న లంలో స్వామికి 
కోవెలను, గొప్పగొప్ప ద్వారాలను మంటపొలను నిర్మించమని, వారికి 
తగిన పారితోషికం కూడా ఇస్తానని చెప్పడంతో, వారంతా కూడా ఎంతో 
సంతోషించి గోవిందనామ స్మరణం చేస్తూ పొ%కార మహాద్వారాలు, 
అరుగులు నిర్మలమైన ముఖమంటపాలు నిర్మించాను, పురజనులందమె 
ఈ నిర్మాణాలను చూసి ఆశ్చర్యపోయారు, శిల్చకారులు హనువద్దాసుకు 
నమస్కరించి స్వామీ మీరు చేయమన్న పనులన్నీ చేశాం, మాకు సెల 
విప్పించండని అడగ్గా వారికి బహుమానాలు ఇప్పిపంపడానికి హనుమద్దాసు 
మనుసులో శ్రీహరిని నిందాస్తుతి చేయడం మొదలుబెట్టాడు. “ఓస్వామి 
నిన్ను నమ్ముకున్న వాడిని నన్నుకాపాడవయ్య' అని స్వామిన్‌ (పార్చిస్తు సుంట 
ఆ (సీహరి చ్మితమేమిటో గాని ధనం ఎక్కడినుంచో ముడుపులు, మొక్కుల 
రూసంలో రాసాగింది. అవ్చుదు హమమద్నాసు శిబ్బులను పిలిపించి వారికి 
తగిన బహుమానాలిచ్చి సాగనంపాడు, 


ఆలయ (షాకారరాదుల నిర్మాణం పూర్తికావడంతో హనుమద్దాను 
పనివాళ్ళను రప్పించి పుష్కరిణిలో పూడిక తీయమని చెప్పాడు, వారు 
పనిలో నిమగ్నులై _ పూడిక తీస్తున్న సమయంలో ఆందులో స్వామి వారి 
పాదం ఉద్భవించింది. ఆపనివాళ్ళలో ఒకడు దానిని గనునించకుండా 
కాలితో తొక్కడంతో మూర్చపోయాడు ఇది చూసినపనివాళ్ళంతా భయపడి 
హనుమద్దాసు దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నారు విషయం విన్న 
హనుమద్దాసు అశ్చర్యపడి, పొపయ్యను పిలిచి పూజాసామాగి తీసుకొని 


బేర్త సలు =ఒకపరిసీలన 21 





రామభుజన చేస్తూ స్పుష్కరిణి వద్దకు జం రకాలలో ఫజిసోచ్చొహాం త్రో 
గుండం. దగ్గరికి వస్తున. హనుమద్దాసు. నీటిలో శ్రీహరి పాడా: 
గుండం దగ్గరి సన సు టల శ్రహారి పొద న్న్న 
"సై నహరిరూపొన్నీ చూసి, భక్తీడ్‌ నొవ్మెంగసమస్కారం చేసి ఆర్హ్య్యషసాధ్య 
థూసదీసనై వేద్యాలను ఇచ్చి పూలదండలు నేసి మంచిగంధం పూసి 
ఆస్వామికి మంగళహారతులు. సపొడాడు ఈవిధంగా ఇశ్రీహరి సాదానికి 
అర్చనలు నమస్కారాలుచేసి ఆహాదతీరా న్ని మూర్చపోయిన వానిమీదచల గానే 
చా ళా 
నిద్రలోంచి మేల్కోన్న విధంగా లేచాథు, ఇదిచూచి స్రజలంతా కూడూ 
wi ree న Poo wt వ dts iy ఒక ra] జు న 
హానువుద్దాసును కన్పించారు, అప్పుడు హనునుడ్భాసు వారిత , “పూర్వ 
కాలంలో సీ్గసారి పాధచారియ్యై వచ్చి ఇక్కడ సీరులేదని తెలిసి తానునిలిచి, 
తన పాదంతో తొక్కడంతో, ఆ పాదం గుర్తుగా గంగ ఉద్బనించింది, 
అది మొదలు ఇది పుణ్యతీర్శ మై అలరారుతుంది. ఇ” దులో స్నానమాడిన 
న స్త్‌ 
వారికి మోక్షం సిద్దిస్తుంది, కోరినకోరికలన్ని తీరుతాయి.” అని స్వామి 


వుష్కురిణి చూహత్మ్యాన్ని గూర్చి వెలియబేశాడః 
దిగువకో నేరు నిరాశ్రణం 


_.... ఒకనాడు హనుమద్దాసుకు మనస్సులో ఒక అలోచన వచ్చింది 
స తో . నీటికొరత ఏర్కొడితే 5) క్షీ 

పుణ్యతీర్హాల్స్‌ నీటికొరత ఏర్పడత భక్తులు ఎక్కువగా ఇక్కుడక రావ 
ధానికి ఇష్టపడరు జలం సన్ఫుర్శిగా ఉన్నచోటనే జనసందోహం కూడా 
ఎక్కువగా వుంటుంది కాబట్టి; దిగున కోనేరు నిర్మాణాన్ని సాగించాలని 
హనుమద్దాసు దానికి పూనుకున్నాడు? ఈవిషయాన్ని పురజనులకు తెలియ 
చేయడంతోవారు ఈపాోంతంలో నీళ్ళుపడపనిచెప్పారు, దానికి హనుమద్దాసు 
గట్ట సడుమ నీళ్ళు పడటమే చూహత్మ్యం, ఇక్కడ (తవ్వండి అంటూ 
ఒక (పదేశం చూపించాడు. అతని మాట (సకారం వాళ్ళు అక్కడ 
తొన్వగా రాళ్ళు తప్ప నిళ్ళు కనిపించలేదు అప్పుడు హనుమద్దాసు 
ఒంటీ కాఠిమీద నిలబడి తొమ్మిది రోజులు హరినామ స్మరణ చేశాడు, 
అందులో ఒకనాటి రాతి మొదటి రూములో వ్మ్శజప్హై థూర్యాలను 
ధరించి కాలిమువ్వల శబ్బాలు లయబద్దంగా వినిపిస్తుంచ్నే ఇద్దరు 


22 మన్నెంకొండ హనుమద్దాసు 


అప్పరసలు వచ్చి ఒక తాటిచెట్టు సమీపంలో నిలబడి, హనుమద్దాసును 
పిలిచి నీకు (శ్రీహరి కటాక్షం లభించింది, నీమాట చెర్హించుకున్నావు అవి 
పొగిడి ఈ (పొంతంలో తవ్వినట్ట లుతే నీరు పడుతుందని తాము 
నిలుచున్న ప్రోంతాన్ని చూపించి అదృశ్యులయ్యారు, 


అప్సరసల మాటలు విన్న హనుమద్దాసు లేచి వేగంగా స్వామివారికి 
అభిముఖంగా నడవడంచూస్కి పురజనులంతా కూడా ఇదేదో విచిత)ంగా 
ఉశిదని సారలు తట్టలు పట్టు కొని అతని నంట బయలుదేరారు. 
హనుమద్దాసు ఆనందంతో భగవంతుని కీర్తిస్తూ అప్పరసలు' చూపీంళ న 
(పదేశాన్ని పురజనులకు చూపి ఆక్కడ తవ్వమని ఆదేశించాడు, వారంతా 
కూడా గోవితదనాను స్మరణచేస్తూూ కోనేరు తవ్వడం సాగించారు కొద్బి 
"సేప్టైశ తరువాత అక్కడ స్వచ్చందష్టాన జలపడింది, అప్పుడు హనుమ 
ద్బాసు కోనేరుకు సోపానాలు నిర్మించమని చెప్పి, వారందరికి విలవైని 
బహుమతులిప్పించి తామ భగవద్భజనచేస్తూ కొండమీదికి వెళ్ళాడు 


దేవాలయంలోకి పివేశించిన హనుమద్దాసు స్వామికి రథోత్సవం 
చేయాలనుకొని, అది ఎలానిర్వహించాలో తెలియక బాధపడుతున్న సమ 
యంలో ఆ (శీహరే హనుమద్వాసుకు కలలో కనిసించి నీవు చేసే ఈ 
ఉత్సవం వా ఆను(గహంచేత నిర్విఘ్నంగా కొనసాగుతుందని చెప్పి 
ఆంతర్జా నమయ్యాగు, 


స్వామివారికి బిహో శ్రతృవాలు 


కొంతకాలం తరువాత ఒకనాడొక మునినర్యుడ్కు హనుమద్దాసు 
దగ్గరికొచ్చి సాధుపుంగవులు తనను పంపించారని చెప్పి, హనుమద్దా సుతో 
“నీకు శాశ్వతంగా హరిపథం సమకూరా౭౦కే, స్వామి వారికి ఘనంగా 
[బ్రహ్మోత్సవాలు నిర్వహించు. ఇది మహర్నుల ఆజ్ఞ ' అని హితోపదేశం 


వర్త నలు--ఒకపరికీలన 93 


చేసి అదృశ్యుడయా్యడ్ము మహరు ల ఆల్హ్నమేరకు హనుమద్దాసు మన్సెం 
శ 9 Cy a బి 
కొండ లల్మవేంకమేశ్వర స్వామికి బి హ్మోత్సనాలు నిర్వహించాడు, 
బహోత్సవాల సమయంలో ప్రతిరోజు రాతి హనుమదాస్ము హరిదాసులు 
( సు 
భక్తులు అందరితో కలిసి భక్తితో సొధుజనులు అందరూ ఫ్‌నవిదంగా 
హారిభ్రజన గావిరిచాడు. (బహ్మోళ్చవాల్మో ఒక భాగంగా జరిగిన గరుడో త్స 
వానికి (పజలు తండోపతండాలుగా వచ్చారు. స్వామివారికి గరుడో 'త్సవం 
రథోత్సవం మొదలైన కార్య కమాలన్ని నిర్వహించారు. ఎక్కడ చూసినా 
భజనలు, నృత్యసంగీత కార్య! కమాలు, భగవంతుని కథాకాల కేపాలతో 
మన్నెంకొండ పార్పింతం అంతా కూడా ఆనందోత్సాహాలతో నితడిపోయిందిం 


(బహోత్ప్సవాల ' సమయంలో మన్నెంకొండ స్వామికి ఎన్నో ముడు 
పులు, కాసుకలు వచ్చాయి సూగూర్‌రాజా “రామేశ్వరా)న్‌ భూపాల్‌ 
స్వామికి ముడుసుగా తొమ్మిది వందల రూపాయలు పంపించాడు అది 
ద్రైవానుగహంగా భావించి హనుమద్నాసు భజనపరులను, హరిదాసులను 
న్లైష్టువపరివారాలన్ను బాిహ్మణులను సిలిచి వారందరికి ఆనందం కలిగే 
విధంగా దక్షిణలిచ్చి పంపించాడు, 


హనుమద్దాసు జవితంలో 
అద్భుత సంఫఘఘుటనలం 


స్మరిస్తూ అజగరసమాధిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడొక సర్పం వచ్చి 
హనుమద్దాసు శరీరాన్ని చుట్టుకొని అత) తలపై తన పడగను విప్పింది, 
ఇంతలో తమ్ముని వెతుక్కుంటూ వచ్చిన పాపయ్య ఆ సర్పాన్ని చూసీ 
భయ కంపితుడయ్యాడు కొంతసేపటికి ఆ సర్పం హమమద్దాసును విడిచి 
దగ్గరలోని పుట్ట లోకి వెళ్ళిపోయింది. ఆ తరువాత కాంత సేపటికి 
హనుమద్దాసు సమాధిస్టితి నుండి బయటికి వచ్చాడు. అప్పుడు పాసయ్య 


ఒకనాడు హనుమద్దాసు ఒక చెట్టు(కింద కూర్చొని భగవంతుని 


24 సున్నేంకొల డ వొనుమదొ సు 
క డా 


నిర్మలంగా ఉన్న తనతమ్ముని ముఖం చూసి ఇతడెవరో మామూలు వ్యక్తి 
కాదు, పఏదిన్య బుషిపుంగవుడో ఈ రూపంలో ఇక్కడ జస్మంచి 
ఉంటాడు లేకసోతే పడగవిప్పిన మహాసర్పం కాటుపడకుండా. తప్పించు 
కోవడం మామూలు మనుషులకు సాధ్యంకానిసని అనుకొని ఆశ్చర్యా 
నందాలతో హనుమద్దాసుకు నమస్కరించాడు, 


హనుమద్దాసు (ప్రతి శనివారం మన్నెంకొండలోని 
మండపంలో భజన చేసేవాడు. ఒకసారి భజన సమయంలో ఒక దినిటీ 
మానె అయిపోవడంతో ఆరిపోయింది. అప్పుడు కొందరు భక్తులు నూనె 
కోసం వెళ్ళారు, అయితే హనుమద్దాసు స్వామి పుష్కరిణిలో నుంచి 
జలాన్ని తీసుకొచ్చి దివిటీలో పొసి చెలిగించారుః 


స్ప దిలాస 


fo 


హనుమద్దాసు నిర్యాణం తరునాత ఒకరోజు పాపయ్య తనభార 
లక్ష్మమ్మతో కఠిసి కొండ ఎక్కుతున్న సనాయంలో వారికొక కుంకుమ 
భరిణ దొరికింది నారిద్దరుకూడా అందులోని కుంకునును తనునుదుట 
ధరించారు, వాళ్ళు కొద్దిదూరం నడిచేసరికి ధ్వజ" భం సమీపంలో 
మెట్లదగ్గర ఒక వేడివేడి రొబుముక్క దొరికింది. ఆ తరువాత ముఖ 


ద్వారం దగ్గ రికి వచ్చేసరికి ఆ దంవకులకు అంతకు క న్నిరోజుల (క్రితమే 
మోక్షసీదు డె న హనుమదాసు దనం అభించింది. 
(m5 ళా లి 


గ 


హనుమద్దాసు భజన చేస్తు న్న్న సమయంలో అతనిమీద సుష్పవర్షం 

కురిసదట, అతడు తన తంబుర మీటకుండానే ధ్వనులను సృష్టి ంచే 
అం 

వాడట్క ఈ నిధమైన మహిమలతో, భక్షిపసత్తులతో కూడిన హనుమ 


ద్భాను కర్మిపతిషలు దశదిశలా వ్యాపించాయి, 


3 prone 
సన్యా అలం 


ముక్క_ర సోమవిభుతు హనునుద్దాసును పిఠిసించి . సరమేశ్వరుని 


నన్నిధిలో రామకీర్తనలు పాడింది, ఆనందపరవకుడె అతన్ని అక్కున 


కీర నలు-బకపరిశీలన. 25 


చేర్చుకొని, ఆమహానుభానుని అనువుతీతో భక్కియుకుడ్గై ఆతనికి శాలునలు 
వస్మొరీభరణాలు, ఇచ్చి సత్కరించి సంపొడు. 


సురపురం సంస్థానానికి చెందిన ఈశ్వరాంబ హనుమద్దాసు కీర్తి 
ప్రతిష్టలు విని తగినవారిని పంపించి అతన్ని తన గృహానికి పిలిపించింది, 
హనుమద్దాసు సురపురానికి వస్తుంకే ఆ ఊరిప్రుజలందరూ హనుమద్దాసు 
నకు సంతోషంతో స్వాగతం చెప్పారు. ఈశ్వరాంబ్య ' హనుమద్నాసును ' 
గౌరవించి, ఎంతో ఆదరణతో పన్నెఠిడు వందల ఠూపాయలు రొక్కం, 
రత్నఖచితమ్నైన బంగారు ఉంగరం, ఇంకా. రత్నపు జపమాల అన్నింటిని 
ఇచ్చి అతన్ని సత్కరించి పంపించింది, 

లోకొయపల్టీ _ సంస్నానానికి. చెందిన - రాణి. లక్షా సంబ కూడా 
హనుమద్ధాస సు "పేరు పభ్యాతులు తెలుసుకొని అతన్ని పీరిపించి గౌరవించింది. 
ఆ తరువాత హనుమద్నాసు మరు చేరుకున్నాడు, సూగూర్‌ 
సంస్మానాధీశుడ్డైన రామేశ్వర మహీపాలుడు అక్కడకి వచ్చి హనుమద్దాసును 
చూసి నమస్కరించి, ఆతని ఆశీస్సులు పొంది, భగవంతుని సేవించి 
వెళ్ళాడు, 

ఈ విధంగా మన్నెంకొండ నిత్యోత్సవాలతో విలసిల్లుతూ వచ్చింది, 
కొంతకాలానికి స్వామివారికి తిరునాళ్ళు చేయవలసీన సమయం రావడంతో, 
హనుమద్దాసు ఎంతో భక్సిపపత్తులతో తిరునాళ్ళ కార్యకమూన్ని నిర్వ 
హించాడు. అందులో భాగంగా _ గరుడోత్సవం, రథోత్సవం భక్తితో 
విర్వహించాత, ఈ. విధంగా (పతి సంవత్సరం కూడా స్వామి వారికి 


ఉత్సనాలు జరుగుతూనే ఉన్నాయి. 


రిషవాత్సలకిం 


హనుమద్దాసు కీర్నిపతిష్ణలు అన్నిచోట్ల (పచారం కానడంతో 
నాగర్‌ కందనూల్‌ (సొంతంలోని “నందివడ్డ మామి ఆనే ఊరులో నివసించే 


26 





వేంకటదాననే ఒక హరిదాసు నమహాభక్తుడ్డై న హనుమడాసు పరు విని 
ne లప 
భఖ త ఆ నో 5 న rr. 3 ea Ty 
ఆయన దగర పరమార్శిపదిశం వాందాఅనుకొన్నాడు, అందుకసం 
x క్‌ 
మె he 


మన్నెంకొండ వచ్చి స్వామి పుష్కరిణి 
వద్దకు వచ్చి నమస్కరించాడు. “గురుదేవా. అనిపిఠిచే ఆ శిస్యుని 
హనుమద్దాసు వాత్సల్యంతో దగ్గరకు తీనుకొని తారకరాముని ఎల్ల స్సుచూ 
నిర్మలమ్హైన మనస్సుతో ధ్యానిస్తూ ఉండనని, శుభం కలుగుత్రుందః 


జ 


అతన్ని దీవించి పంపాడు, 


ఇ 
|] 
(| 


స్తా 
స 
గ్‌ 
& 
€లు 
fx 


వ 


ఒకసారి అపరమేశ్వరుడే మహాభక్తుడ్డై న హనుమద్దాసును సరీక్షింప 
దలచి వ్రైష్షవాచార్యులై న | శీకరదాళ వారికి కలలో కనిపించి, హనుమా 

ర గారె మె 
సును పరీక్షించమని, తరువాతి విషయం తను చూసుకుంటానని అదేశంచి 
అదృశ్యుడయ్యాడు,  శోరమణుదు ఆడిస్తున్న నాటకానికి కందాళవారు 

అవిద్య 
ఆశ్చర్యపోయాడు, ఇంతలో కొంతమంది. దుర్మార్శులు హనుమద్దాసు 
క్రీరి పితిష్పలను సహించలేక కందాళవారి వడ్డకు వచ్చి హనుమద్దాసును 
తాల్‌ © (vu) యి 
గూర్చి చెడుగా చెప్పారు దానికి ఆ మహానుభావుడు, హనుమద్దాసు 
వద్దకు వెళ్ళాలని నిర్ణయించుకొని, శిష్యగణంతో కలిసి మన్నె ంకొండకు 
పయాణమై వెళ్ళాడు కందాళనారి రాకనుచూసీ హనుమద్దాసు అతనికీ 
Con (so) 
నమస్కరించి ఎంతో ఆదరణతో, భక్కీ! పపత్తు అతో స్వాగతం ఇప్పాడు, 
హనుమద్దాసుని వినయశీలానికి ముగ్తుడై న కంవాళవారు. మనసులో 
“ఇంతటి మహానీయుని, నేనేవిధంగా పరీక్షించగలను?' అయినప్పటికి ఆ 
భగవంతుని ఆజ్ఞను ధిక్కరించ కూడదు కదా! అని నీర్ణయించుకొని 
కనికరాన్ని విడిచిసెట్టి, హనుమద్దాసు మన్ఫెంకొండ మీద తన అధికారాన్ని 
ఈ యు ౬4 
దుర్చినియోగం చేస్తూ ఉన్నాడన్న మిషతో హనుమద్దాసును నున్నెంకొండ 
Fa : 
నుండి వెళ్ళిపొమ్మని ఆజ్ఞా నై సంచాడు, అప్పుడు హనుమద్దాసు, “భగవంతుడే 
మీ రూపంలో వచ్చి పముతు నేనలా 1 wes అంటూ 
నున్నెంకొండ. విడిచి వెళ్ళడానికి నిశ్చయించుకు: 
య్య ర్‌ ర్‌ 


న్నాడు. అ సమయంలో 


యః 


పురజనులందరూ వచ్చి హనుమద్దాసును ఆపడానికి re 
యు ల్‌ 





COUT 











Ba Mes wt eg Haat hina bei 
జోయుతుదొ సు స్టీం హారిని స ey) 3 
క్రి స 





సా 


గారం. కం అభ లం సల్‌ మం ర అజా దం స్తే 
రాజా 'నెంక ఓ బులి ఉంచి హొనువుదా సుకు 


ధా 
"సవిఇచ వల 


నో టకం 





కనక, వచ్చి అక్కడి 


౪ వ 


సహానుపుచా స 
(op 





ననుస 2 చు 








సిరడీగా అర్జించాడు, అంద 
ర్స 















చేతి అక) 


న క 
/ వాయు ఏ 





ఇ (లి 

మాన 

on 
+t 

ఆ ఉటునాత ఒక 

sa Eat ఆ 

' 


హరినామ సే " Be 


. sed, tpi ied 
సూ ఈ జనుల 
అలీ ks: 





మున్తుబపో 


పరుల 


" వొనువముదా సును 
| లు 





కీ జల ఆ వ 
హానుము 





బల్‌ 
BOW 


28 మన్నెంకొండ హనుమద్దాసు 


తీసుకురా! అతడ స్వన్మలాన్ని విడిచి పన్నెండునెలలు. కావొస్తుంది. 
మన్నెంకొండ మహోత్సవాలు దగ్గరపడ్మాయ్యి అని చెప్పి స్వామి అదృశ్యు 
డయ్యాడు కందాశవారు నిదినుంచి మేల్కొని ఆనందసరవశుడ్జై. పరి 
జనులందరికి స్వస్నవృత్తాంతాన్ని తెలియజేశాడు, ఆ తరువాత తన సన్నిధి 
లోని కొంత మందిని పంపి హనుమద్దాసును మన్నెంకొండకు రప్పించాడు, 


మన్నెంకొండకు తిరిగివచ్చిన హినునుద్దాసు వెంట, హరిదాసులు, 
భజవపరులు, మొదలైన వారందరూ వచ్చారు... రామభజన చేస్తూ 
3 న క స ఫి ణే గం 
హనుమద్దాసు, కందాళ స్వామివారి సన్నిధికి వెళ్ళి నమ ష్కరించాడ 
కందాళనారు హనుమద్దాస్మురాకకు సంతోషించి, అతనితో మన్నెంకొండకు 


ఖభగవత్వొన్నిథ్యం 

ఆ విధంగా కొంతకాలం గడిచింది, ఒకనాడు హనుమద్దాసు, 
హరిదాసులు పరిజనులందరితో కలిసి రామకథ వినడంలో నిమగ్నుడై ఉన్న 
సమయంలో, ఒక మునీశ్వరుడు అక్కడికివచ్చి హనుమద్దాసుని. సిలిచి 
౦కా ఎంతకాలం ఈభవబం ధాళకు లోబడి ఉంటావు! స్వామి సాయుజ్యం 
ందవలసిన సనుయం వచ్చింది. అని చెప్పి వెళ్ళిపోయాడు, మునివరుడు 


ల్సిన విషయాన్ని మనసులో దీర్హంగా ఆలోచించి హనునుద్దాసు ఆ 


( 


ya 


J 


గ్‌ 


మహనీయుని మాటలను తనసోదరులకు తెలియచేశాడు. ఈ వార్త జాత 
రంతాకూడా తెలిసిపోయింది. ఆ తరువాత హనుమద్దాసు ఇందిరేకునికి 


ఆత్మార్చవం చేసీ అచల సమాధి స్పీళలో ఉండి అందరూ ఆశ్చర్యంతో 

చూన్తుండగానే డేదీస్యమానమైన విమానం ఎక్కి శైకుంకానికి వెళ్ళి 

పోయాడు? ఈ లక్షణం వికిష్టాద్దై ఏత సిద్దాంతంలో వెస్ప్సబశ్ళ భగవ 
ఈునా ఠా a) 


తృాలోక్యాన్ని వ్యక్తం చేస్తుంది, 





మూడవ అధ్యాయం 


రి 
Lee | 


శో మోశక్షసొధన సానూ(గ్యాం భిక్సిరేవ గరీయసి 

స్వస్వరూపాను సంధానం భకి రిత్యభిథీయతే! 
(వివేక చూడామణి శో, 32 ) 

x] ' 


మోక్షాన్ని కోరేవారికి భక్తి నిరపాయ సాధనమార్హం, అశాశ్వత 
మైన (పపంచ విషయాలను వదిలిపెట్టి పరమార్శమందే మనస్సునిలిపి 
సోపాన కమంలో ఆ పరమార్శంలో తన్మయీభావాన్ని పొందడం దీని 
లత్యం, “సాతస్మీన్‌ సరమ పేమ రూపా” భగవంతుని సె 
పీతి ఉండడమేభక్సి, 1 భక్తిలో భక్తుడు తన్మయత్వం పొందుతాడు. 
నీవు తప్పనాకు అన్యం నురొకరు ఎవరూలేరనే భావనతో నిత్యం. కాలం 
గడుపుతాడు, సర్వకాల సర్వావస్తృల్నోను భగవంతుని స్తుతిస్తూ సేవిస్తూ 
కాలం గడుపుతాడు, అందువల్న నే మానవుని మోక సొధనకు భక్కియే 
త్య మైనదని 'భ 


జనులు వక్కాణిస్తు టారు, న్‌ 


క్‌ 
వావ 





1 నారబభక్తి సూత్రాలు, సూ--2 





J 


a] 


30 మన్నెంకొండ హనుమద్దాసు 
అ XR pon 


ఏద్ధెనా ఒకపని నెరవేరాలంకే అనుషంగిక కారణాలు కొన్ని ప్రధాన 
కారణాలు కొన్నిఉంటాయి, ఆనుషంగిక కారణాలు పధాన కారణాలకు 
సహాయకారులుగా ఉంటాయి. మోకసోపానాన్ని అధిరోహించదలిచే ముము 
తువునకు కర్మయోగం, ధ్యానయోగం, . జానయోగం, భక్తియోగం అని 
నాలుగు మౌర్షాలు సూచించబడ్డాయి. ఏమార్నం నెంట నడిచినా చేరే 
గమ్యం మౌాతి)ం ఒకకేం అయినా వీటిలో ఆధిక్య అనాధిక్యాలను 
గురించి జిజ్బా సువులలో విమర్శ (పారంభమైంది. త్రైమిని కర్మయోగ 
ప్రాధాన్యాన్ని, పతంజలి ధ్యానయోగ (ప్రాధాన్యాన్ని, వ్యాసుడు జ్ఞాన 
యోగ (ప్రాధాన్యాన్ని, నారదుడు భక్కియోగ పాొధాన్యాన్ని విశేషంగా 
పిస్తావించారు. ఒక్కొక్కరు వారివారి సిద్దాంతానుసారంగా సూూతాలు 


రచించారు, కొందరు భాష్యకారులు కూడా అయ్యారు. 


థీ 

కర్మయోగం వల్ళ చిత్తశుద్ది. ధ్యానయోగం వల్బ ఏక్నొగిత్క 
జ్ఞానయోగం వల (బహ్మ్మైక్యం, 1 భక్తియోగం వల్ల (బహ్మానందాను 
భూతి చేకూరుతాయని వేదాంత విదులు వివరిస్తుంటార్కు . అయినా 
నారదుడు భక్సికే విశేషపాధాన్యాన్ని ఇచ్చాడు, భగవంత్తుని స్వరూపాన్ని 
తెలుకొన్నంత మాతోంచేత (పయోజనం ఏమీలేదని, భక్తుడు సమస్త 
కర్మలను భగవంతుని యందు అర్పించి కామం, (కోధం, అభిమౌనం, 
మొదలైన దుర్గుణాలను ఆ భగవంతుని యందే లయింస చేయాలలి 
నారదుడు తశభక్కి సూతీల్ళో వివరించాడు,2 ఎన్నితీర్భ్ధాలు సందర్నించినా 
ఎన్నివేదాలు వర్తించినా ఎంత యజ్ఞ్ఞయాగాదుఆతో కాలం గడిసిన్యా 
ఎన్ని భగవంతుని చిహ్నాలను ధరించినా భగవంతుని యందు అనన్యమైన 
భక్కిలేనిచో అన్నీవ్యగ్నమే కాబట్టీ, భక్తే నిరుపమానమెనదని చెప్పవచ్చు. 


ణు 


అననా 


1 వేదాంత డిండిమం శోః 25 
2 “తదర్శితాఖిలాచారః సవ్‌కామకో) ధాభిమానాది కం తస్మిన్నేవ 
కరణీయన్‌ఎ,"* ( నారదభక్తి సూతొలు-సూ-6' ) 


చత 


భగవంతుని య దార్డ జ్‌ ws డరీసికొనుఓకు_ నులభిసోడినం 





కి ఒక నళ లు న. se స అన టు. స; న్న D9 
భక్ని ఇతర సాధనాలు కఏనాలని గీతలో సృిషభగవానుడు చెప్పాడు, 
ay య 
అ ది దార్‌ ఫు ద = 
ఇ || క్లేశో ధికతర స్తేషాం, అన్యక్నాసక్ష చేతసాన్‌ 
భ్‌ జన్‌ యా. 


ఇళ్ల అత్ను ల war 
ఫల పవ నిరషచనం 
Mere) చు 

ఇబ ధాతువు "క్తి" (పత్యయంతో కూడగా భక్తి శబ్దము 


నెలువడింది, సేవవేముట, భజిచచుట, అర్పించుట, (పేమించుట ఇత్యా 


దులు దీని అర్హం a1] 


సండితులు భక్తి అనగా కేవలం ఈశ్వరోపాసన లేదొ ఈశ్వరుని 
1 సేమించుట అని సలికొరు. సాగిసీనభక్కి సూతగకారులగు. నారదాచార్యులు 
“భగవంతుని యందలి పరమ ,సీకియే భక్షి" 2 అని నిర్వంచించారు. 
భగవంతుని వట్ట నిగ్లేతుకం, సిష్కామం, నిరంతరచ్చె న పరిశుద్ద పేమ 
యే భక్షి అని భాగవత పిశచనము 3 స్పన్వరూపాను సంధానం లేదొ 
ఆత్మ నిష్ణయే భక్కిఅని (క్రీ శంకరాచార్యులవారు భక్తిని నిర్వచించారు, 


భగవంతునిసుద భక్కిని పెంచుకున్న భక్తులలో కూడా భగవంతున 
కష్ట డైన భక్తుడు కావాలంకే, భూతదయ, సమదృష్టి ఆసహింస 
మొదల్లైన ఉత్తను గుణాలతో జ్ఞాని అయి భగవంతుని మనసులో సర్వదా 
సర్వధా స్మరించే అనన్య భక్తి కలిగి ఉండాలి? పర మాత్మును 





విజ్ఞాన సర్వస్వం్మి సం: Ts పేజి 560 
న నారదభక్తి సూత సలు-సూ-2 
(గ్రీమద్భాగనతం 3-9 11,12 


DM m= 


32 మన్సెంకొండ హనుమద్దాసు - 
ళం 


ల నా ఉప బడి తో 
కరిగి ఉండాలీ 4 ఈ అనన్యభర్యత 


Ui + 


గ్‌ a భీ IT me న! క్‌ శీ 
డు ఫగవంతున ష్మృుడసప్పుతాడు? ఈభత్త 
యోగనిషు డికి” ఉండవలసిన లక్షణాలను గురించి భగనరీ తలో కష్ణ 
© న్న డై) 
ళ్‌ 


భగవానుడు వివరిస్తూ, భక్తియోగనిష్మ డు సర్వభూతాల యందు ద్వేష 


చ 
భావములేకుండొ డయి సుహృద్భావాలు కలిగి ఉండాలి, అహంకార మ 


కారాలను విడిచి సుఖదుఃఖాలను సమానంగాయూసే ఓర్ముకలిగి ఉండాలీ 
ని 


సరంకాల సర్యాశ్షస్ణ లోను మవో నిగహంత్రో జీవిత శ్చయాలమ, 

జ ఉగ . 

మనొోబుదులను భగవంతుని కర్పించాలి. ఇట్టి భకు చే. భగవంతుని? 
దా. I) కూ 


బి 1 డి న్‌ జి 
ఇష్బుడని (కిది శ్వోకాలల్నో తెలియ చేశాడుః 
శ ఆద్వేష్ణా సర్వభూతానం, మతః కరుణ ఏన చ. 
నిర్మమో నిరహంకారః, సమదుఃఖసుఖఃతమీ, 
( భదవదీ త, అధ్యా! 2; శః 13) 
శో సంతుష్ట సృతతం యోగీ, యతాల్మాధృశ నిశ్చ యః 
ర్య క Gre మదక ౫9 క 3 
మ య్యర్పిత మనోబుర్చిః యో మచ్భక్షృస్పమే ప్రియః 
(భగవదీత అధ్యా: 12 జో: 14) 
గ బో స 


ఈ భక్తి యోగ నిష్టృతను పాఎదడానికి భాగవతం నవవిధ భక్తి 
మార్గాలను సూచిశిచింది, 


శో “శ్రవణం కీకనం విచేః సరణం సాద సేవనర్‌ 
(a టీ (ర! య 
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనవ్‌ు ” 


(శ్రీమద్భాగవతం, స్కం: 7; ఆధ్యాః 5; శో: 23) 


శ్రవణం 
నవవిధ భక్తిమార్శల్నో పథమ సోపానం శ్రవణం, భగవంతుని 
కథలను వినడంలో ఆసక్తి, ఆయన నామరూపగుణాదులను వివరించే 


1 భగవద్నీత్క అధ్యాయం-11, శ్నోకం -ర్‌క 














ల్‌ 
తక నలు--ఒకపదికీలన పటే 
pT) 


Win 


హదికథలు పురాగాలు, ఉపన్యాసాలు వి దనరు వనణ భక్తి యుక, pS సడ్రాన 

లక్షణం, అత్యం, భగవంతుని కథఆవు విన్న తరువాతనే భగవంతుని 

మీద (పేమ, ప్రతి కలుగుతుంది. కొబళ్టే (శ్రవణం. భక్తి సాధనలో 
సో 


(గ్రథము సోవానమని చెనవృచ్చు. 


కీరనం 


భగవంతుని రూపగుణ లీలలను చోద్దాభ భక్తులతో కేర్తిసూ అపరి 
అటి అటి 
మితానందాన్ని సొందధడం, హరికథలను చెప్నడం, భగవంతుని మహిమలను 
ఇతరులకు చెలియచేయడం తర్తన భక్తి లతణం, 


స్మరణం 


సర్వకాల సర్వావస్తల్ల్శోనూ భగనంతుని నామరూపగుణ రీలాదులను 
స్మరించడం. భక్తుడు తన ఇష్టానుసారం, తన ఇస్టద్దై వం యెక్క 
నామాన్ని స్మరిస్తూ ఉండడమే స్మరణభక్తి, ఈ నామస్మరణ నిరంతరం 
చేయవచ్చు, ఈ నామ ప్రభావంవల్ల ఎన్నోకార్యాలను సాధించిన ఎందరో 
భక్తుల చరితలు మన పురాణాల్లో ఉన్నాయి, హృదయంలో భగవంతుని 
రూవాన్ని ధ్యానించడం కూడా స్మరణభక్తే అవుతుంది, 


వాచ్సవనల 


భక్తుడు సద్గురు చరణాల్సి ఆ(శయించి భగవంతుని "సిఫచేయడం, 
భగవంతుని దిన్య మంగళం న్మిగహాంనో లేక ఆయన పొదారనిందాలరో 
పూజించడం, సేవించడం, తకరణ శుద్దిగా భగవంతుని చరణాలకు 
తన జీవితాన్ని అంకితమివ్యడమే పొదసేనన మనబడుతుంది? 


అర్చనం 


a 


భగవంతునికి చేసేపూజ “అర్చనభకీ అనబడుతుంది, అర్బావతా 


చక మన్నెంకొండ హనుమద్దాసు 


ఖొన్ని 1 గాని భగవంతుని చ్మితపటాన్ని గాని ముందుంచుకొని నానొ 
విధాల్దైన ఉపచారాలతో, "సేవలతో ఆ స్వామిని పూజించడం, తన ఇప్ప 
ద్లైనానికి ఒక రూపాన్ని ఏర్పరుచుకొని అనుక్షణం తొకరణ శుద్దిగొ 
జ రూపాన్నే సేవించడం అర్చన భక్తి లక్షణం 


వందనం 


భగవంతునికి సొష్ట్టా ంగ దండ  పణామాలాచరి చడం నందన 
భక్కి లక్షణం అష్టా ంగాలు నేలకు తగిలే విధంగా. దండంలాగా 
భూమిమీద పడి నమస్కరించద నం సొష్టా ౦గ నమస్కారం, తన ఇప్ప 
జ్ఞవానికి తొకరణ శుద్దిగా నమస్కరించడమే వందనభక్తి. దందనభక్ని 
వినయాన్ని సూచిస్తుంది, 


దాస్యం 


భగవంతుణ్డీ తనకు ఈజమొనిగా తాను భగవంతునికి సేవకుడిగా 
భావించుకోవడం దాస్యభిక్కి లక్షణం, పరమాత్మ రూపగుణాలను అర్హం 


చేసుకొని అనవరతం ఆభగవంతుని పట్ల సేవాభావంతో  మెలగడమే 
దాస్యభక్కి, 


సఖ్యం 


భగవంతుని శన స్నేహితునిగా భావిచడం సఖ్యభక్కిం స్నేవాంద్యారా 
నుక్నణం ఆపరమాత్మ సన్నిధిలో ఉంటూ; ఆస్వామిని సేవిస్తూ ఆయిన 
ష్పమ్యైవ పనులనే చేస్తూ భేగనంతుని అభీష్టానుసారంగా నడుచుకుంటూ 
సర్వకాల సర్వావస్తల్ళో స్వామి సమక్షంలో కొలంగడపడమే సఖ్య భక్తి లక్యం, 


ళ్‌ 


లి 


Cn 


అము టక 
1 ఈశ్వరుడు పంచమూరి ర్డెచ్యము కలవాడు. 1 పరవాసుదేవ స్వరూ 
పము 2 వ్యూహము, 3 విభవము, 4 అంతర్యామి, ర ఆర్బారూపమ్ము 
వెస్టవాంధ వాజ్మయము పేజి-త్తక్కే డేర్‌ 


దు 
౮ 


ఎార్టుకపది సీలన, 


jo 
స్ట 


ఆత్మనివేదనం 


నవవిధ భక్తులలో చివరి భక్తి దూర్త్హం ఆత్మనివేదనం భగవంతుని 
యొక్క సకల మహిమలను, లీలఅ౪ను తెలుసుకొని ఆయన అనంతతా వ 
నమ్మి, తనలోని అహంకార మవముకారాలను చంపి నిష్కు పటంతో 
నిస్వార్టంతో పరమాత్మకు సర్వాత్మ సషర్పణం చేయ డమే ఆత్మనివేదనం, 
ఆత్మనివేదనంలో భక్కునికీ నాది అనేభావం ఉండదు. సర్వం పరమాత్మ 
మయంగా కనిపిస్తుంది, భగవంతుడు అనంతుడుగా కనిసిస్నాదు, స్వామికి 
తనను లాను పూర్తిగా అర్పించుకుంటాటు. 

నవవిధ భక్షి మార్గాల్మో చూసించిన శేవణం, కీర్త-0, స్మరణం 
పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం. అత్మశివేదనం అనే 
భక్తిమార్శాల్నో కొన్ని ఒకదానిలో నుండి ఒకటి ఉద్భవించినట్యుగా? ఒకటే 
మరోదానిలో అంతర్భ విస్తున్నట్లుగా కనిపిస్తుంది, కీర్తనభిక్ని, స్మరణఖిర్తి 
సాదసేవనభక్తీ, అర్భనభక్తి, ఆత్మనినేదన భక్తి ఇవన్నీ దాస్యభక్తిలోనే 
మిళితమవుతాయని చెప్పవచ్చు, కీర్తనల ద్వారా భగవంతుని “సేవించే 
కీర నభక్కీ, సర్వకాల సర్వావస్సల్ఫో భగవంతుని స్మరణలోనే కాలం గడపమని 


శే జ an న WT ఆధ లి 
ఫగవంతుని చరణారవిందాలను సేవించే పొదసననం 


జాగ్‌ 


అర్బారూసాన్ని పూజింప అర్భవభక్షి సర్వాత్మ సమర్పణం చేతల 


న గా aie eet | 
అత్మనిఎదినం, సీటన్నిటిలో భగవంతుని పట్ట భక్తుడు ష్ట్ర 
సవ్య సేనక కభావం (ఏస్సుటమనుతూనే ఉంటుండి కొల ట్ల ఇసన్నికు ఫో 


అక A th గ శ 
దాస్యభః Ow అంటర్భనిస్తాయని ఎప్పసచ్చు, 


ళల 


నం నీ న! airy ty 
భా నత్రంతో నూచిరిచిన నననిథ ఎవొరా ల్ని రాకుఠిడా ఇం 


a hie లం te 
ఇప్పుక్‌ సలసిన ని వొచ్చల్యభిక్ని a మథురఖగి స ఎ 9 LIS oy 


36 నున్నెంకొండ హనుమద్దాసు 


ఆస దై 
భది 


స్ట యా. 


వాతలు 


భగవంతుని తనకుమారునిగాను, ఇను ఆ పరమాత్మకు చర్చి 
గానో తం(డిగానో ఊహించుకొని, అనుక్షణం ఆ స్వామిసేవలోనే కొలం 
వెళ్ళబుచ్చటం వాత్సల్యభక్తి యొక్క లక్షణం, 


వుధభంర ఖకి 


భగవంతుని పయునిగా, తాను పేయసిగా ఊహించుకొని, భక్కుడు 
పరమాత్మ పట్ల అనురాగంతో ఉంటూ ఆయన అను! గహాన్ని పొంద 
డానికి చేసే (ప్రయత్నమే మధురభక్తి * 


ర 

నిండాస్త ఎత 

నింగ్హైన (ేమన్సు ఇక్తిని పెంచుకొన్న భక్తుడు 
ఏనలోనే గడుపుతూ, తనవేవైనా కస్టం వచ్చినప్పుడు 
ఆ భగనంతునే శరణువేడ్డాడు, ఆసమయంలో భగవంతుడు. రక్షించక 


పోవడంతో భక్తుడు పరమాత్మను స్తుతిస్తూనే నిందిస్తాడు, ఆ నిందలో 


ఆనుకణ౦ ఆస్వామి "స 





భగవంతుని మీద 


అందర తంగా స్వామి యొక్క స్తుతి కనిపిసూ నే ఉంటుంది. ఇదే 
గి వాలే వాటి 


నిందాను తి అనబడుతుంది, 


భగవంతుని సేవించే భక్తుడు. ఆనేక రకాలైన మార్శాలను 
ఎన్నుకుంటాడు, అనుషణం ఆస్వామి సేవలోనే త తనబితుకు వెళ్ళబుచ్చు 
కోవడానికి వ Fs చ ఆవిధంగా భగవంతుని సేవించే భక్తి మార్గా లో 
చేని వాత్చల్యబిక్సి, మధుకభక్తి, దొన్యభక్తి నిందాసు తులు 
ర్రనళ్ళొకూడా స్నధానంగా కనిపించే] _ వాత్సల్యరి, 


= 
మధరభక్తి దాన్యఫభకి నించాస్తుతులే అని చెప్పవచ్చు, 


కీర్త నలు-ఒకపరిశీలన a7 


జ 


హనుమద్బాసు రామునిమీద కీర్తనలు రచించాడు, ఇతడి కీర్తనలు 
సల్హవ్కి అనుపల్ణవి చరణాలతో కూడి ఉంటాయి, రెండు పాదాలలోను, 
నాలుగు పొదాలతోను కూడిన పల్వనులు హనువుదాసు కీర నలో 
(op యి వత్‌ Ce) 
కనిపిస్తాయి, కొన్ని కిర్తనలలో అనుపల్లవి కూడా ఉంటుంది, చరణాల 
సంఖ్యకు సూతం నిర్జీతత కనిపించదు, అక్కడక్కడ (సను గమనించ 
వచ్చు. హనుమద్నాసు కీర్తనలలో పల్హనిలో చెప్పబడిన భావం అనుసల్బని, 
చరణాలలో వివరింపబడుతూ ఉంటుంది. కీర్తన చివర హనుమద్దాసు 
స్యనామాంకితమ్రైన ముద కనిపిస్తుంది ఈ విధమైన నిర్మాణరీతిలో 
సాగిన హనుమద్దాసు కీర్తనలలో. భక్తి తత్తా్యన్ని గూర్చి ఈ అధ్యాయంలో 
ప్రధానంగా చర్చించడం జరిగింది. 


ల 


a డి 
హనువుద్దాసు ఎరన సలంా ఫది 


స 


అణాల 


మన్నెంకొండ హానుమద్దాసు ఠాముని కీర్తిస్తూ 148. కీర్తనలు 
రచించాడు, హనుమద్నాసు కీర్తనలో భక్తిభావం అడుగడుగునా ద్యోతక 
మవుతుంది, ఈ కీర్తనల్లో కూడా అనేకరకాలైన భక్కిమార్సాలు అనుస 
రించబడ్డాయిః. ఆందులో వాత్సల్యభక్షి, మధురభక్తి, దొస్యభక్తి, 
నిందాస్తుతులు పిధానంగా కనిపిస్తాయి. 


కీరనలం-వాతృల్యం 


భక్తుడు భగనంతుని పుతు)డుగా భావించి తాను ఆ స్వామికి 


తర్హి గానో 


తండిగానో ఊహించుకొని, పరమాత్మను లాలించి, బుజ్జగించే 
(ేమభావమే వాత్సల్యం, వాత్సల్యభక్తి కి మూలం ఈ వాత్సల్యభాకమే. 
వాత్పల్యభావానికి "సేరణ మమత, ఈ పాత్సళ్యభక్తి లో భక్తునికి భగ 
వంతుని మీద - భగవద్భా వానికల్చు పుతిభావమే అధికంగా ఉంటుందని 
చెప్పవచ్చు. దశరథుడు, యశోదవంటి వాళ్ళంతా ఈ వాత్సల్యభక్కితోనే 


38 మన్నెంకొండ హనుమడ్నాసు 


తమ జీవితాలను ధన్యంచేసుకొని మోక్షాన్ని పొందారు, హనుమద్దాసు 
కూడా ఒకొక్కదశలో ఆ రాముని తన ప్యుతునిగా భావించి ఆ వాత్సల్య 
భొవంలో తన్మయ త్వాన్ని సొందాడు 


అనుక్షణం రాముని అంటి పెట్టుకొని ఉంటూ తమ వాత్సల్య 
భావాన్నంతా ఆ పిభువు ముంగిట వెదజర్టే దశరథుడు, కౌసల్య ల 
రూపంలోను మరోవైపు యశోద రూపంలో, హనుమద్దాసు ఈశీర్హనలో 
మనకు కనిస్తాడ్ము 


పం రామ రారా తారకనామ రారా! నీ 
మోము జూచెద మేఘశ్యామ రారా॥ 


చ 1 ఆయ్యరారా రఘురామ య్యరారా 
నెయ్యిబువ్వ బెల్టదానునయ్యన రాగా |1[!రామ!|! 
"2 అప్పరారా వొప్పుల కుప్పరారా 
+ గొప్పాముత్యాపు సరులతో నాకోడెరారా ' [రామ] 
3 అన్నరారా! రామన్నరారా 
క్ర అ న 
వెన్న మీగడబెట్టై దాను తిన్నగ రారా 1! రామ!!! 
4 తండి)రారా బంగరు కొండరారా 
దండీగ శ్రీభదా” కై లాధామ రారా || రామ! | 
'5 చిలుక రారా ముద్దులు గులుకవేరా 
కలి హనుమద్దాసూనితో పలుకవేరా 1| రాము! 


(మన్నెంకొండ హనుమద్నాసు కీర్తన--12) 


నా బంగారు కొండరారా” అంటూ తలి పిలిచే పిలుపే ఈ 
కీర్తనలో హనుమద్దాసు మనసులోని _వాత్సల్యభావాన్ని బహిర్నతం 
చేస్తుంది, “వా ఆయ్యరారా నీకు నెయ్యి బువ్వ పెడతాను అంటూనే 
ఆ రాముని రూపాన్ని “సైతం మనోహరంగా చెప్తున్నాడు. ఆ స్వామి 


3ర్తనలు-ఒకపరిశేలన 39 
CY] ie bre yg 
ఎదులట. రొవాలర్రు Be iw 

య 


ఒప్పులకుప్పటు, గొప్ప, గొప్ప ముత్యాల 
పెడతాను అని 
పిలిచి తనివితీరా తను చేసినవన్నీ లిన 
ఈ కీర్తనలో మనోహరంగా వర్హింపబడింది, 
అందమె నది రామచిలుక, 
అందంగా ఉంటాయిః 


తిన్నగరారాి నాయనా 






ఆ చిలుక 


గదుతూ 


సు ద్దు లు గులు 


సు లీ 


t 


అం 
ఆనుర 


అష 
we 


wrt సాన ద 


FI 


ws 2 కలి 
ననుగన్న తండి) నినుసేవించే నో 


మనసయ్యున్నాది రామదయూళొ 





పలుకులు క 


అందుకే ఆ [ 


కొడుకును రహస్యంగా 
మారృ్భహృదరుం 
గ 


మూట 


వానుని 


mw 
భగవ 


గ 


నముద్డుల 


వెలా 


“విలుకరారా 


త ర్‌ 


నాయన్న నాతర్మడి సీయందు నాప్రేమ 


బాయక యున్నాది రామదయాళొ 





చక్కని నసపమోము అక్కు ర దీర 
నెక్కడ సీవింతు రామం చయాళో 
బాలచం దోదయ తీ౭బోలు మో 

హక్‌ 


చేలాగు. సేవింతు రామదయి 


అయ్యయ్యో న నాముద్దు లయ క్ర నీమో 
నయ్యన జూపర రానుదయూాళొ 


శిలికిశికి ధిక $4 అధిరిచిది కశక 


తదియ కము (4 Cu 


జి 
nm 


pall 
ామిటు 
[(రామl | 


కవెనని త ఇికిక 


£0 మన్నెంకొండ హనుమద్దాసు 


| 


ఎనత మన్నెముకొండ ఘన మందిర నివాస 
నుమద్దాస వరద రామదయాళొ 1|రామ!! 
(హనుమద్నాసు కీర్తన--109) 
[టా — 


a 


“రిమదయా-శొ ఆంటూ ఆ స్వామి ముద్దుమోమును చూపమనీ 
అర్థించేభావం ఈ కీర్తనలో కనిపిస్తుంది, నన్ను కన్న తండి నీ మీద 
న్యాపేమ తగ్గకుండా ఉందిర్కా చక్కనైన నీ నవ్వు మొహాన్ని నా తనివి 

ఠా నేనెన్నదు "సేవిస్తానో" అంటున్న వాగే యకారునిలో వాత్సల్య 

పూఠితమ్మె న ఆ(ర్హత వ్యక్తమవుతుంది. బాలచం[దుని పోలినపిధం గా 
ఉన్న ఆ పిభువు వదనారవిందాన్ని ఏవిధంగా చూస్తానో అనే జిజ్ఞాస 
కనబఢుతుంది, “అయ్యయ్యో నా ముదు పు లయ్యి అంటూ చేసే సంబోధన 
మనోహరమైన వాత్సల్యభావాన్ని వ్యక్తపరుస్తుంది “చక్కనయాా ఒక్కా 
సారి నీ సుందర. వదనార విందాన్ని చూపరా' అంటూ ఆరాటపడే తట్ట 
ఆవేదన వాత్సల్య భక్తిగా చః కీర్తనలో (పకటించబడింది, 


Pa 


రెర్త్మనలు-వుధురఫక్తి 


ఆజ 
pan] 

భక్తుడు తనను (పేయసిగ్యా భగవంతుని (సియునిగా ఊహించు 
కొని ఆరాధించే భక్షి భావమే మధురభక్తి, “భక్తుడు భగవంతుని తన 
పిభువుగనో క వ్యుతునిగన్నో మ్మ్యుతునిగనో ’ ప్రయునిగనో భావించి భక్తి 
సాధన చేయుము, వీ*నే పంచభావములందురు, అవి 1 శాంతభావం 
2 దాస్యభావం, చే సఖ్యభావం, 4 వొత్సల్యభావం ర మధుర 
భావం”, (కి)భగవదారాధన సేకి--53) 


మధురభావమే మధురభక్తి ఇది ష 6 చభావాలలో కెల్లా గొప్పది, 
భగవంతుని పట్టు భక్తుడు ఏర్పరుచుకొనే మధురభావం సామాన్య 
మానవుల (ప్రణయం sas ఇది దానీకి భిన్నమై ఉంటుంది 
భగవంతునిపైన అనురక్కిని పె౭చుకొన్న భక్తుని చిత్తం ఉ(దిక్కమై. 
నప్పుడు అతడు ఆ స్వామి తన సొత్తుగా ఊహించుకుంటాడు 


కీర్తవలు-- ఒకసరి శీలన 41 


అతని మనసులో ఒక మనోహర న (పణయ భావనా వీచిక కదులుతుంది 
అస్పుడే ఆభకుడ్యు ఆ పరమాత్మకు (యాగా మారిపోతాడు తన 
సర్వస్వం అజగన్నాథుడే అని నిర్ణయించుకుంటాడు, భక్కునిలోని ఈభావమే 
నుధురభక్తికి ఆలతిబనసువుంతుది* 


ఎందరో మహాభక్తులు షుధురభక్తిని ఆశయించి ముక్తిని పొందారు, 
భాగవతంలో రాధ, గోపికలు నుధురభక్తి భావంతోనే (శ్రీకృష్ణ పరమాత్మ 
సన్నిధిలో నిలిచి తన్మయత్వం సొందారు, వాగే యకారులు కూడా 
నుధురభికి పూరితమైన కీర్తనలు రచించి, గానంచేసి), ఆ పరమాత్మ 
ఆరాధనలో కాలం గడిపారు, మన్నెంకొంగ హనుమద్దాసు కూడా 
మధురభక్కిని మేళవించి కీర్తనలు రచించి, తరించాడు, 


తాను మనసారా (పేమించిన సుందరాకారుడ్డైన శ్రీరామచందుడు 
తన కగుపించకుండా పొతే ఆ స్వామిని తవకు కనిపించేలా చేయమని 
తన చెలికత్తెలను వేడుకొనే ప్రేయసి రూపంతో హనుమద్దాసు ఈ 
కీర్తనలో కనిపిస్తాడుం 


పం చూపరమ్మ చూరాములొ[! బహుసుందరుడగు పరంధామూలొ 
బాపురే వినరే న్మాపాణ పదంసైన (సీపొతినెడబాసీ చెరియ 


తాళజాల |! చూప!!! 


చ కోటివేలిచ్చేద పోగడే! వో కొమా శైలో వానిందుదేగదే 
బోటీరోమదనుడు పూలశరమ్ముల 
మాటిమాటికి యదనాటించ సాగెను || మూస! 


కనులాక్షిరో వానిగానక నే 

నిమిషమయ్యిన. వోర్వగానికా 

అమితనౌవిరహాము ఆతిభారమాయను 

(భమ దీర్చగదరమ్మ ఖావలారానేడు .11మూప!! 


నే మన్యంకొండ హనుమదా ను 
షై 


వినరమ్మ మనవి గ్లైకొనరమ్మా! యీ 
అనువుగ నన్నేలు అన్వేష తోడుత 


నినుబాసి (ప్రాణము నిలు ఎవ లేదనరమ్మ list 


యేనాతి గూదెనొనేడుగా! నా 

పాణ ioe రాడుగా 

నానోము ఫలమేమొకొని యిటులరాడు 

మానస మెటుల నెమ్మనగ భరించే దా 1[చూప|| 


పొన్నలొర యిందు లేడుగా! మీ 
పొదల మాటున డాగరొదుగొ 


వెన్నుడ్డైన | సీవెంకటరమణుడు 


మన్నేము కొండాలొవున్న జాడవేడు Tren 
హనుమదా సుని నశనూయనో! 


యి 
అజాని నిర్మాణమే మాయనో 
చనువు శాయక వేగమున నా (న కుని 
కనుల పండువు గాగ ఘన సంతోషమునామో [!మాపరమ్మ! 


(మన్నెంకొండ హనుమద్దాసు కీర్తన-8/ ) 
ళం లా 


మధురభక్తి ఈ కీర్తనలో మనోహరంగా వర్ణించబడింది. ఆ 
ఈతాముని విడిచి తాను నిలువలేనన్మి నా పొణపిదమ్టైన సపతిని నవెలి 
“కీ చెలియా నేను తాళలేకి పోతున్నానని. హనుమద్దాసు తన ఆ నేదన 
ఇఅలియచేశాడుు మన్మథుడు మాటి మౌటికి తన.-మదన బాణాలను 
ఎ వలోనొటి విరహాన్ని సెంచుతున్నాడు, నా స్వామిని విడిచి ఒక్క నిమిష్క 
మెన నేనుండలేను అంటూ తన చెలియలను ఆ స్వామి . వద్ద కు రాయ 


సారం పంపుతున్న సే్రేయసి ఈ కళనలో క నిపిస్తుందిః నిన్ను వదలి 


లావి 


సా నిలువలేదని తన ఆర్మేనునితో జు ఆ స్వామి వద్దకు 


సందేశం పంపుతున్న | పియురాఖు “నావోము . ఫలమేమొగానిి నొ 
మన్ని గ 


కీర్తన కలు= "కచ రినీఅన 43 


పీయండు ఇంకారాలేదేమిటీ?” ఇంచే (స్పీతోకలిసినాడో ఇంకా రాకున్నాడు 


అని విచారసడుతుంది* అంతే కొకుండ్యా తన చెలికత్తెలతో మీ పొదల 
మాటుననైై తే లేడుకదా? అస్మి అనుమానాన్ని వ్యక్త పరచడాన్ని చూస్తుంటే 
“మల్సియలార మీ పొదల మౌటున లేడుగదమ్మ చెప్పరేప” 1 అనే 


to 


గనక గుర్తుకు వస్తుంది హనుమద్దాసు ఈ క్రీ 


నలో మధురభ 


> డిసి 
న్‌ 
జాకి ఎత 


మృదుమధుః౦గా పలికించారు, 


జగన్మోహనుడ్జై న ఆశి" 'రామ చందుిని వడనాధ నిందాన్న చూసి 


ఈ ౦దిలే కోరిక మనసులో నిండిపోవడంతో మధురభక్తిని ఆ(శయించి 


ఆ (సభువు సుందర వదనాన్ని చూపమని, ఆ పిభువునే నేడుకుంటున్న 
"పేయసి రూపంలో హనుమద్దాసు ఈ (కింది కీర్తనలో కనిపిస్తాడు, 


““రామదయానిథి రామదయానిథె రామదయానిని రాశుదయి ఇ 
నా ముద్దులయ్య నీముదు మోమిటు 

యు (=) 
సపేీమతొ జూపార రానుదయాళొ prs] 
నిముషము యుగమాయె నినుబాసినే నర 
నిముష మోర్వగ లేను రాముదయా ఛి 1|రామ!! 


మనసు నిబ్బరమాయ మదికి యగ్గ లమాయ 
తనువు భరించాదు రామదయౌ ళో ll>మl| 


యేమిసీయుదు నింక నేలాగు తాళుదు 
నీ మోము జొపోర రామదయాళొ [loమll 
బంగారు కొండ నీ శ్చంగారమగుమోము 
సంగాతీ సేవింతు రామదయాళొ [॥రామ॥ 


శ్రర కశ 68484 CLL శిశితిత త కటిక 


ఉ9 94 దక తిథ శితికిశత 68 కలి కలి కళ్‌ 26464 


అ అలరోకనాసాల ననాద దాండియా దమం పంకా తావి తాయ సం టటతంటానయాయాాాట కాలాలతో పండని పతా శరాజందామరిదా కాయా బంటయణల క మట దనయిదాదకలతుగారవవాు నా 


శే (గ్రీనుదాంధ్రోభాగవతమ్ము స్కాం? 10; అధ్యా. 30; పద్యం 1010 


44. మన్నెంకొండ హనుమద్దాసు 


ణు 


హనుమదా స వరద రామదయాళో Holl 


(మన్నెంకొండ హనుమద్దాసు కీర్తన--109) 


జ రాముని వదనార విందం, ఆ భక్సునికి Cor a 
కనిపీసు నుర ఆ సుందర వదనాన్ని శ్రద్దగా సేవిస్తాడట, ' “ఓదామ 
నేనింకా యేమి చెయ్యన య్యా”? నీ ముఖాన్ని చూడకుండా ఉండలేక 
సోతున్నాన్ను నా తనువులోని అణువణువు నీ రాకకోసం ఎదురుచూస్తుంది, 
నా మనసంతా కూడా నీమీదే లగ్నం చేసి ఉన్నాను స్వామీ నీకైతే 
ఎలా ఉందోకాని, నాకు మాతం తత్తరపాటుతో  నిలవడానికికూడా 
శక్తిలేటు, పరిపరి విధాల నా మనసు నీమీదే లగ్నమైంది మరిచి సోదా 
మన్నా నా హృదయం నిన్ను మరువలేకపోతుంది. అంటూ హనుమద్దాసు 
అనేక విధాలుగా ఆ రాముని వేడుకున్నాడు, “నా కన్నుల పండువుగా 
నీరూపాన్ని చూసేదెన్నడో' అంటూ తన మధురభక్తిని మధురంగా 
అ రాముని ముందు (సకటించుకున్నాడు. 


ర. Pare] 
నస ఇ కారాల ఇరు 
ఐరణలఅంల=టేె అభం 


భగవంతుని తన యజహానిగా భావించుకుంటూ భక్తుడు తాను 
రై ఆ స్వామికి సీవకుడుగా ఉండాలని కోరుకుంటాడు, ఇది దాస్యభక్తి 


క్షణం కేర్తనం, స్మరణం, పొదసేవనం, న లు 


గె 


ళు 
"సైతం భక్తుడు భగవంతుని పట్ట ఈ సేవ్య సేవక భా నాన్న ప 
నునేది ఈ భక్తి దూరా లన్నిటిని దాస్యభక్షిలో అంతర్భవిం 

తాతే 


చేసింది, హనుమద్దాను కీర్త నల్నో ఈ దాస్యభక్తి బాగా కనిపిస్తుందిం 


స 
pr: 
ప నీతొ సమేత రారా! (శీసీడా సమేత రారా 


దాతావనుచు మిమ్ముదలచి భజి-చెద రారా 11సేడా!! 


కీర నలు--ఒకసరి కీలన, శీర్‌ 
టీ 
చ, ముదూ ముదధూ లగుల్కు మోమిటు జూసార 
te చం 
aim కడి అణి కి డం రా కం 
పద్దూ ప్‌ నాఎద్దక ae ఉర! 11 ఏత tl 
శెలూ మేలురనీ లీలానినోదము 
చాలొదలచి మది నోలాలాడుదు యిందు రారా 11 సీతా[| 
వింటీ వింటి సీవంటిద్దైవము లే 
భంటీసె నీ బంటు నయ్యెద యిందు రారా Tn) 


యేది యేదిర నీ పాదాబ్బములు నే 

మోదము తోడుత (మొక్కి శేవింతు యిందు రారా |[సీజా!! 

నాసాశనుత హనుమద్దాస పోషణ (్రీని 

వాసా భ్మదాదిోనివాసా కోదండపాణి రారా Hal 
(మన్నెంకొండ హనుమద్దాసు కీర్తన--10) 


ఈ కీర్తనలలో దాస్యభక్కి రూపమైన పొదసేవవం ద్యోతకమవు 
తుంది, “నీ పాదాబ్దమునే మోదాము తోడుత (మొక్కి శేంంతు అంటూ 
ఆ రాముని సట్టు తనకున్న సేవా భావాన్ని (సకటించుకోవడళ 'కనిపిస్తుందిం 


స్క యేదారి జాపవు రామా! యే 

దేదీర నామీద పేమా॥ || యేవారి! 
నాదు మొరయాలించ కున్నను 

నీదు పదములు విడువ సుమ్మీ 

కొదులేదని దబ్బరము 

కదల నన్నా కదల నివ్వను 1! యేదారి| 


చ కరుణాతో పోషించరాదొా యింత 
కఠనాము యెంద్దెన గలదా 
పరుల వేడను సుమ్మీ నేనిక గురుతుగా దరిజేర్చకున్నను 
జరుగ నివ్వను నేమ మీ మృదు చరణములు యరికట్టుకుండెద 
[1యేదారి!| 


46 మన్నెంకొండ హనుమద్దాసు 
లా 


భక్తాభిమానము లేదా! నేసే 

పొద్రాశేవకుదాము గాదా | 

భుక్తీముక్కి యొసంగ వేడితె యుకి క దెల్పికభాక్షముర్తవక 
రక్కిలేదన శక్తిలేదన రాదుగా! యిది! పాదుగా  |1చ్చేదారి॥ 


నిని విననటులుండ మౌనూ 

నిన్ను విడచి సెశ్తువాడ గానూ 

దనరగా నతిపేమ మీతలిదరడులొచ్చిన గాని నిను నే 
దాటి పోవగనివ్వ నీవిక డ్హైవమని నఘ నెరువ సుమ్మీ ||యేదారి| 


(శ సద్బదాచల వాసా! నన్ను 

పట్టుమిక చిద్విలాసా నాగి? నిను వదల విడిళితె 

నసుధ లోపల నేడు హనుమద్బాసుడను 

నామాంకితంబిక తీసీ పీలువుము మారుసపేరున _ 1యేదా౭ll 
(నున్నెంకొ ండ హనుమదా సు కీర్తన-11) 


స్‌ 


కీర్తనలో భకుని అరి ద్యో తకమవుతుంది 


a 


“చతుర్విఢా భజంతే మాం, జనాస్సుకృతినో రన 
ఆరో జిజాసు రరార్తీ, జానీచ భర తర్షభ” i 


ad cy ఉరు Gy 


అని భగవదీ తలో చెప్పినట్బు అర్హుడు, జిజ్ఞాసున్సు అర్హారి, 
Ew ధా అనాలి = యయ 


జ్ఞాని అని భక్తులు నాలుగు విధాలుగా ఉంటారు. ఈ కీర్తనలో హను 
మద్దాసు తన మొరవినమని కోరడంవల్భ ఆర్హుని ఆ్యతత న్యక్తృమను 
తుంది “భక్యాభిమానము లేదా నేనీ పాదశేవకుడను కాదా!” అని 
అంటూన్న హనుమద్దాసులో, ఆ రాముని మృదు చరణారవిందాలను 
సేవిస్తానన్మి ఆ స్వామి స్మరణంలోనే తన జీవితాన్ని వెలిగించుకుంటానని 
ఆ తుతపడు తున్న దాసుడు కనిపిస్తాడు, 


వదనా ని పయు దమయ వామి నుకదడుబనా వాలా దడా దవా మిడనాడాదిలకారం నాదా మారడడా నలక కావరర పనబాక రాకడను నాకర కుతకుత కువ పవర నాతా నమమను 


1 భగవద్నీత అధ్యా; 7; శో: 16 


కీర్తనలు-ఒకపరికీలన 47 


అ క బో ఒకి, ళ్‌ న్‌ క్షీ 
హనునుద్దాసు పూర్తిగా. రాముని నమ్ముకున్నవానిగా అతని వర్తన 


లో న్యక్క మవుతుంది, 


పః రాముల నమ్మీన వారమూ! మేమూ 
రామ రామయను వారమూ 
హరిభక్ని గురికేయు వారమూ! భక్త 
పరుల సంగతి నొందు వారము] నుక్తి 
తెరువు గాంచటి వారమూ! మేమూ 


నురువాము హరినామ సారమూ శి 11రాముల|1 


జ 


నిదా) క్కద్భాధల గూడమూ! రామ 
భద్భూని నామము వీడమూ] తెలిసి 
కదా) మానవులానువేడమూ। ఆత్మ 


భదావౌ' గురి విడనాడమూ సి Howell 


దాసా దాస్యము సొందువారహా! భగవ 

ద్వాస్య సంబంధాము వారమూ! ఆప 

హాస్యము. మొదటికే న్యారమా। మేము 

దేసి కేందు)ల జేరువారమూ (శీ 11 రాముల!| 


పంచభూత (భవసాక్కమూ 
పంచభూత (భనుసాక్కమూ! | 
పంచవాసన లోన జిక్కమూ! మేము 


కొంచపు నరులాకు మొ)క్కమూ! దివ్య 


పంచ సంస్కారులము నిక్కమూ ష్ట్ర || రాముల! 
కేవల వై పవ వారమూ! మదిలో 


క ల్ని జ, ల డొ 

స్రోవిష్టు నామమే మారమూ।! భక్తి 

భావించి నుతి శీయువారమూ! యితర 

భావంబులకు మేము దూరనూ శీ [| రాముల్మ్య| 


48 మన్నెం కొండ హనుమదొనసు 
॥ (39) 


భాసుర భ్మదాదిి వారమూ! మోక్ష 
పదవి మారము జెంద గోరేము త్రి 


* 
భూసుత సహితుని వారమూ! హనుమ 
దాస హృద్దాసుని వారమూ]! (నీ || రాముల|[] 


(మన్నింకొండ హనుమద్దాసు కీర న-15 ) 
శ్వ ae 


తాను పూర్తిగా రామునే నమ్మానన్ని కు దమానవులను యా 
చించనని, సదా శొరామునికే దాసుణ్ణి అని వచించాడ్కు హనుమద్దాసు 
జీవితం త్యాగరాజు ఠామదాసుఆ జీవితాలకు దగ్గరగా కనిపిస్తుంది, 


స “రాముడే ద్దెవాము తెలియు సుమీ] పరం 
థాముని సన్నిధి గలయు సుమీ]! 


చ పారినామ కీర్త న మరువాకుమీ| దూ 
స్తరమ్దైన మార్గము నడువాకుమీ। దుష్ట 
నరుల సంగతి నోటనుడు వాకుమీ! యితర 


పరవార్హలకు నెల్బపరువెత్త బోక సి) tloముడేll 
] య అట్‌ 


క 
| 


ct. 


సొధు సజ్ఞనసన నల్పు సుమీ! గుదము! 

బోధానంద మాలించు సుమీ! నుది 

(కోధ వికారము దృంచుసుసీ! హరి 

టీ ధారగోనింద సీతారామ (శీ [[రామున[! 


నిందు బూర్జ భావామొందు సుమీ! మంచి 

పండు మోక్సార్పము డెందుసుమీ! వే 

దండ సొణిని మది గొలువు సుమీ! డే . 
దండ వరదయని వినుతి సేయుచు (వీ |! రాముడే! | 


మనసు సంకల్పము బాయు సుమీ! యను 
దినమే భృద్మాదీకు గనుము సుమీ] యూ 
# 


కీర్త నలు--ఒకపరి శీలన 49 


తనువు ద్రైవా దీనంసేయు సుమీ! (క్రీ 
హనుమద్న్దాసుని పొలిఘనపరంధాముగౌ 11రాముడే[! 
(మన్నెంకొండ హనుమద్దాసు కీర్తన-22) 
యణ జ్‌! 


హనుమద్దాసు భ్మద్మాది రాముని దర్శించి రాజగిఖామణి దొరికె 
నని ఆయన్ని చూసే మహాభాగ్యం లభించిందని, భక్క్యావేశంతో ఆయన్ను 
కీర్తించాడు, 
అత్తి 


నర్చాం శర్యామి, సర్వవ్యాపకుడ్లై న రాముని ఏ విధంగా పూజించాలో 
తెలియక తత్తరపడే భక్తుని యొక్క బేల హృదయం హనుమద్నాసుని 
ఈ కీర్తనలో చితితమ్టైందిం 


పృ ఎక్కడ పూజింతు నేనూ! చక్కని (శీరాములాను 
అక్కడ యిక్కొడ యెక్కడ జూచిన! నిక 
నిక్కము యాత్మలో నిలిచి వెలుగు చున్నాడు || ఎక్కడ]! 
చ దేవుడనుచుమది భావించి మరియంచి 
ఆ వాహనము సీయ భూవలయము నిండే 1|ఎక్కడ!! 
ఆ ద్యంతునకు నర్ప్యపాద్య మివ్వగ బోతే 
ఆబ్బిలోనదేరి యాడు చున్నవాడు llasdll 
లు 
యిళరాజ వరదున కభిషేక మొనరింస 
త్రిభువన జలములో (ప్రభవించి యున్నాడు || ఎక్కడ॥॥ 
అతనన వస్త్ర్శిమర్ప్చింపగా బోతే 
సూచనగాస చరాచరుడై నాడు 11 ఎక్కడ! 
యజ్గ్లోప వీతము (పజ్ఞాతొనివ బోతే 
జా ఆఅ మా 
యజ్ఞాధికారి సర్వజ్ఞాడ్రై యున్నాడు [1ఎక్కడ![|! 
సకల మణుల దివ్య మకుట మివ్వ బోతె 
అకళంక మూర్తి చిదానందుడ్డై నాడు |[ఎక్కడ!! 


50 మన్నెంకొండ హనుమద్దాసు 


అందమె న మంచి చందానమిన బోతే 
డ్యూ 


యిందిరేశుడు మనకంద రాకున్నాడు Hosa 

మళ పూష సి నూలికలివ బోలె 

మల్ళ పూవుల తుల జే 

అల్లారు మోము పద్మాకరుడ్డె నాడు | |ఎక్కడ!! 
క. కలా 


అగరు పరిమెళ సొ[మౌాణి ధూపము లివ్వ 
(తిసణాత్మకుడు వాయునుజై యున్నాడు Hoకall 
పాఫ హరునకు దివ్యా దీపారాధన "సేయ 
అపోజ్యోతి విశ్వరూసున్హై యున్నాడు || ఎక్కడ! 
చామరమున వుపచార మివ్వగ బోలె 
స్వామి భద్యోచల ధాముడై యున్నాడు Howell 
దాసత్య మొనరించి దవిలివేడితా హనుమ 
ద్చాసుని హృదయ నివాసుడ్దై యున్నాడు [ఎక్కడ |! 

(మన్నెంకొండ హనుమద్దాసు తీర న-23) 

on) లా 

ఎక్కడ చూసినా రాముడే కనిపిస్తున్నాడు, మనిస్సునిండా నిండి 


నాముడే కనిపిస్తున్నాడ్డు దేవుడని ఆవాహనం చేయబోతె భూమండలం 


ఆంతా నిండి సోతున్నాడట్క అర్హ్యపాద్యాలు ఇద్వామనుకుంకే అబ్చిలో 
య యలు ల! 


0! 


తేలియాడుతునా సెడటం అభిషేకం చేదా మనుకుంళే సమస జలాలోను 
యు రి వర్‌! 
కనిపిసు నాడు ని సరఖవ్వ్యాపకత హః స్‌ 
న్నాడు రాముని సర్వవ్యాపకత్యాన్ని గూర్చి హానుమద్దాసు కీర 


నలో సువ్యక్త మౌతున్నది, అంతే కాదు 'అర్చనం-దాస్యంలో అంతర్భ 
వించిన తీరు ఈ కీర్తనలో సున్ఫష్ణం చేయబడింది, 


షే “కోదండ రామయ్య రాదె గొబ్బున నన్నేలు - కోగదె 


zp 


కె సారెకు వేడుకొంటి సీ 
రిలేరు యిక దెవ మంటే వ్‌ 


జ్‌ 


జ 


లా 
వాడి 


గ్‌ క 
ఆర్త నలు-ఒకపరి ీలన 


ధారుణిలో కేరి నింటినీ! త 


ద్దానుని దరిజేర్చు మంటినీ 1'కోదండ[[ 


దిన దినమొక యుగమౌయనె 
తీరాని వ్యధ ఘనమాయనె! 
మనెసింతొ నిబ్బారదూయనె స్రీ 


మదికింత కరుణ రొదుయనె - 1|[హోాదండ![ 


గ 


శరగాని నుతి సీయువాడా నేనీ 
చరణాబ్బృముబు విడనాడనస 

పరుల నింకవరిని వేడనె నీ! 
సొదములతె నమ్మి నాడనె (1 వోదండ॥॥ 


) 
ఈ 


జా 


కనికరమున నన్ను (బోవవె స్రీ 
కరుణ దాచక యిట.రా?”దె 
చనువేల మనవి గై కోగదె యో 


తనువు నీ సొమ్మును కోగదె కోదండ! 


తల్చి దండివను కొంటినీ 
cs 

చదిజేగ్చి నన్నేలు వుంటినీ 

వం జో Dy ses «5 5 

యెల్బ లోక ప్రభువంటినీ 


నన్నేలు కొమ్మని శరణంటినీ _ 1! కోదండ!!! 


ఘనభద్యోగిరి రాముడంటినీ నా 

కనుల పండుగ జూడగంటినీ 

హనుమద్దాస వరదు. డంటినీ నా 

కనుకూల మగుడ్దె వ మంటినీ 1! కోదండ!! 


(మున్నెంకొండ హనుమద్దాసు కీర్త న-26) 


వ్‌2ి మన్నెంకొండ హనుమద్దాసు 


మునికి సమానవ్మెన దైవం తేని కాబట్టి తాను 


రొముణీ 
పరులను వేడుకోనన్తి తాను రాముని దాసుడనని హనుమద్నా సు ఈ 
కీర్తనలో వ్యక్తపరిచాడు, రాముని కరుణా కటాక్షవీక్షణాలు తనమీద 
నాటీ 


౦ వళ్ళి తనకొక్కగడియ ఒక యుగంల గశుస్తున్నదని 
మనసులో తీరని వ్యధ బయలు దేరిందని, అయన కరుణ కలుగలేదని, 
ఆయన్నే విడువక శరణు గోరుచున్నానని ఆయవ పాద సంకజాలనే 


మ, 

మనసార నమ్మానని వేడుకు9టున్నాడుం రామునికి శరణాగత రక్షకుడనే 
రుదు ఉంది, కాబట్టి ఆయన్నే, తల్షివి తండివి అని పిలుస్తూ, 
గొంతులో ఆర్తిని పలికిస్తూ హనుమద్దాసు, ఈ కీర్తనలో పాద సేవనాన్ని, 


ఆత్మవివేదనాన్ని కలబోసుకున్న దాశ్యభక్కిని వ్యక్తంచేశాడు 


ఈ కీర నలో భగవంతుని దశావతార వైభవం అవురూపంగా 


ప, “కోదంగపాణి నమో వమో! హరి! 


ద మీవక మతకిల నరా మృగరూప 
ఏ నారాయణ నమో నమో హరి 11కోరండపా ణి]! 
వామన ఇయ భృగూరామ సరిరఫ ఘువరొ 
టం. నమో హారి || కొదండపాణి!! 


వలన పేద కప క్రి En 
ఎవునత్‌ బె దః క్కలిం (శీదశవిధ 
రిలితావరార నమో ననూ హరి || కోదందచపాణి![ 


హనుమద్చాస వచనాన్యయ నౌలన || కోదండపాణి! 
(దున్నెంకొండ హనుమద్దాసు కీర్త న-31) 
Cas] చి 


ఎసావతారం నుంచి కల్కి ఆపతారం వరకు మొతం స్వామి 
అంటీ 
ఛనావతారాలు ఈ కీర్తనలో స్మ్రరించబుద్దాయి, 


గ 


ష్ష్‌ వ 
వర్త్హనలు--ఒకసరిశేలన 53 


కీరితిచడనే కీరన భక్తి. ఈ కీర్తనలో హనుమదాసు ఆ హరిని 
అనాటి అలీ అాండి ఆవి గం! 


దురాత్ముడైన జీవుడు పశ్చాత్తప హృదయంతో దేవుని (పార్వంచే 
uw 
విషయం ఈ (కింది కీర్తనలో వ్యక్షసరచబడింది, 
ప, మహ్మాపభో మహాప్రభో నే మహాపరాధిని మహ్మా ప్రభో 


చ, దురాత్ముడను బహు పురాకృతముచే 


తరించరై తిని మహాపిభో (| మహా! 
పరదవ్యముల (భ్రమించి మిమ్ముల 

స్మరిచిచనైై తిని మహాపభో [1మహా[! 
మాయాంధకారము కొయమెని జమని 

'సేయాన్సైతిని సెవ మహ్మాపభో [హా 
సాహాసముననే మోహాము చెందక 

సోహము గాంచితి మహ్మాపభో [1మహా।! 
యేరీతినైన నన్నేలి పోషించుట 

భారము మీదట మహ్మాపభో Hమహా॥! 
పొపొత్ముడను మీ పొపుజేరినాను 

(ప్రాపు దొపు నీవె మహప్రభో ([1మహా![( 
పీ దాసుడను నాకేదారి జూపెదొ 

వేదాంత వేద్యుడ మహ్మపఖో _ 1నుహ]|! 


పాతకుడను బహురూతకుడను న 

న్నే తీరుగ (బోచెదొ మహ్మపభో 1]మహ{! 
కళినా చిత్తుడను దుష్కర్మీని దోహిని 

యుటులా భరించెదొ మహపిఖో [1మహ || 


5&4 [ మన్నెంకొండ హనుమద్దాసు 


దయణాడు మంటిని థై వామటంటిని 


భయమేల నంటిని మహపథో 1[మహ!॥! 
దుష్టాాగ గణ్యుడ డుద్దానుణను పర 

ట్‌ జ 
నిష్టా! లేనివాడ మహపిభో 11మహ]| 


యరచా తరముగాని పంచ మహహాతకు=౫ 

వంచన శాయక మహ్మపభో మహ] 
శాయరాని తప్పు జేసీత్రి ననుదయ 

శాయావె నా తండి మహ్మపఖో 1] మహ! 


హనువుద్దాస వరద యార్హారక్నామణి 
నను దయనేలవె మహపభో (మహ 
(మన్నెంకొండ సానుమచ్చాసు కీర్తన-33) 


తాను అనేక జన్మల నుండి పాపాలు చేశానని సరుల (దవ్యాన్ని 
'ఆశించానని, మాయాఠిధకారంలో మునిగి శరీరమే శాశ్వతమనుకున్నానని 
మోహంలో మునిగి 'సోహన్మ' కాంక్షించినానని భగవంతుని గూర్చి మొఠ 
పెట్టుకొన్నాడు. పాపాత్ముని, న్‌ స్రోోసకంలో చేరానని పంచనుహపాత 
కుడినని, తనను వంచన చేయవద్ద స్కీ సే సేవకునిగా మారిపొయానని, 
నీ దాసుణ్మి నాశకేన్దైనా దారి చూపించమని హనుమద్దాసు ఈ కీర్తనలో 
ఆ స్వామికి సర్వాత్మ సమర్పణ చేస్తూనే తన దాస్యభక్కిని కూడా 
(దర్శించాడు 

రాముని తంది9గా భావించి దయను అర్మి౭చి ఆ స్వామికి దాసుగ్హై 
పొదసేవశం ద్వారా ముక్తిని సొందగోరే హనుమద్దాసు మనోవాంఛ ఈ 
కంది కీర్తనలో దర్శనమిస్తుంది, 


ప రామా విడువను నిన్నూ! వో! 
రమయా విడువను నిన్నూ! | 


చ 


కీర నలు-ఒకసరిశీలన 
నం. 


మొమరుడను బహు పాపకర్ముగను 


తామసమున నను దన్నీన దన్నుము 


కుడిసొదము వకచేతా! మీ 
యడమపొదమొక చేతా! 
విదువక బట్టు క వినుతి జేసెరను 


తగయక నను నీ దయతో నేలుము 


సే మహ మహిమలు వింటీ 
నిన్నే నమ్ముకొని యంటీ 
శీగీిమహలక్ష్మిని చెంగటనుంచక 
వ మహరాజా నా వశమై తివిగా 


శరణాగత బిరుబేది! సీ 
చొరతన మన ఘనమేది 
సిరిజాచుక మహమురిపెముతో నను 


మరచినందుకు నేడు దారికితి విదుగో 
J 


మన్నెను కొండలొ వున్నా! ఘన 
మహ (పభువని విన్నా 

థన్యత హనునుద్బాస వరద నా 
కన్న తండివై గనుపడితివి గా 


లా 
ర్‌ 


Ile} 


[గామా 


toi 


Holl 


lost 


[రమా 


(మన్నెంకొండ హనుమద్దాసు కీర న-80) 
ఇ ల 


ఇ 


56 మన్నెకొండ హనుమద్దాసు 
en 


రాముని ఎప్పుడూ నిడువనని, నిన్నే నమ్ముకొని ఉన్నానని శరణా 
గత రక్షక బిరుదును సార్హకం చేసుకోమని ఆ స్వామిని కోరుకోవడం 
కనిపిస్తుంది, కుడి పాదం ఒక చేతో ఎడమ పాదం ఒక చేత్తో సట్టుకొని, 
ఆ స్వామికి కోపంవచ్చి తనను తన్నినా సరే ఆ స్వామి పాదాలను విడవ 
నని మొరపెట్టుకొనే ఈ కీర్తనలో, స్వామి పాదాలను నమ్ముకొని సత్యం 
"సేవించే భక్తుడు దర్శనమిస్తాడు, 


ఈ విధంగా కీర్తవం్య స్మరణం, పాదసేవనం, అర్చనం, ఆత్మ 
నివేదనం మొదలైన ఖక్తిమారాలను తనలో  నిబిడీకృతం చేసుకున్న 


దాన్యభకి కి ఉదాహరణగా హనుమదాసు కీర నలను మరెన్నో 
అంటీ క. అటి 
చూపవచ్చును. 


1 పృ వోరామా! నాఘవ దాశరథి! వోరామా 
నీరాజు దళన్నే త కారుణ్య మయగాత్సో”' 11! వోరామా,]! 


(మన్నెంకొండ హనుమద్దాసు కీర్షన-4ఉ0) 


2 పం యాది వుంచు నామీద నోరామ! నీషాదసేవకుడానురా! నోరామా 
ఆధిపురుష నీకే దయరావల! అఖిల పావన్న దేవా! నోరామా 


1] యాదివుంచు!! 


(నున్నెంకొండ హనుమద్దాసు కీర వార్‌5) 
యణ =) 


శీ రాముల జూచేదెన్నడో। పరంధాముల జూచేదెన్నడో 
కామాది విషయ దుర్శతుల వధించుక! పామార మణచి 


దుర్భారము నొంచక 11 రాముల!! 


(మన్నెంకొండ హనుకుద్దాసు కీర్తన-122) 


క్రీ; నలు--ఒకపరిషిలన 57 
pr) 


ద్‌ 
రరనలు-నిందాస్తుతి 
అం 

భగవంతుని మీద భక్తిని "పెంచుకున్న భక్తుదు ఆ భక్తిలోనే 


లీనవ్టై పోతాడు, పరమాత్మను సర్వాంతర్యామి ? భావిస్తాడు, ఆ భావన 
వ వ్‌ అల్లి మ్య్‌ క్షి గా Pa 

లోనే తవకొచ్చే కష్టనష్టాలను ఆ స్వామికి విన్నవించుకుంటాడు. అతన్ని 

శ్చ ణువేడ్డా డ్కు తనను రక్షించమని (పార్చిస్తా డు, తన మొర ఆలకించక 

సోకే ఆ భగవంతునే నిండిస్తాడు ఆ విందలో సె సైతం ఆ స్వామి స్తుతి 

ఆంతర్హ తంగా జ్‌ శోభిస్తూ నే ఉంటుంది ఆ. నిందనే నిందాస్తుతి 


అని చెప్పుకుంటాం, 


హనుమద్దాసు కూడా బీవితంలో తనకు కష నష్టాలు వచ్చినప్పుడు 
భగవంతుని నిందాస్తుతి గావించాడు. నిందాస్తుతికి సంబంధించిన కీర్తనలు 
అతని సంకీర్తన రచనలో కనిపిస్తాయి, 


ప దశరథ నందనా దయయేదీ 


దశరథ బాల విర్భ్మయ సేయమేలా || దశరథ!! 
చ వేమారు నమ్మీ[! నేతీ9ి సుమ్మీ 

నీమది కింత్రైన (_సేమరాదేమి 1| వశరథ॥| 

ఆకొనియున్నా ఆదుకొమ్మన్నా 

సీకే కరణు రాక యున్నాదో 11 దశరథ! 

దేవా దేవా! (బోవరావా 

రావాదేమి కావావదేమీ 1] దశరథ!॥ 

మన్నేము ఇలా! మందిర ఖేలా 

అన్యమికేలా ఆదుకోవేలా 11 దశరథ]! 


చొసవిలాసా! ధన్యనివాసా 
భాసుర హనుమద్దా సనుసోష దశరథ! 
(మన్నెంకొండ హనుమద్దాసు కీర న-68) 
a par) 


ర్‌తి మన్నెంకొండ హనుమద్దాను 


నిన్ను నమ్ముకొని యున్న నామీచ నీకు దయరాదేనుయ్యా, నిన్నే 
అంటిసపెట్టు కొని ఉన్నవాడని నామీద కరుణ చూసించలేక పోతున్నావేమిటి? 
అంటూ తనను కరుణించమని ఆ రామచం్మదుని మీద ఈ కీర్తనలో 
కాస్త ఆ! గహాన్నే వ్యక్తం వేసాతీ భక్తుడు, 


తాను ఎంతో నమ్ముకొనియున్న రాముడు తనను మోసం 
చేస్తు న్నాడనే బాధను హనుమద్దాసు ఆ రాముని ముందే వెళ్ళబుచ్చు 
కున్నాడు, 


ప, యంతో నమ్ముకు యుంటి యేమయ్య 
శ్రీఫీరామా| నాకేమి జెప్పావుగా మహ్మపభో 
యింత మోసమోట యిడియేమి చోద్యామో 
యిఫు యెవ్వరిని దూరుదూ మహపిభో 11 యంతో! 


చ తల్మిదండిివని తరుచుగ నమ్మీతె 
తగునయ్య యిటు సేతురా మహపభో 
తల్లీ దండ్నిలేని తనయుని విధమాయె 
తరచుగ (బోవరాదా మహ ప్రభో ll మంతో 1 


ఆతిభారమొయ సదానందమున 

గెల్పవడియేమి రఘునందనా మహ పభో 
హితవుడవని నన్ను బతిమాలు చున్న నా 
గతి యేమి తెల్పవుగా మహ్మపభో || యంత || 


మునుపటి నెనరు నేగను కూరించదు నీ 

మనసు యటు ఒన్నాదొ కా మహపిభ్‌ ay 

అనుకూలించితె నీయబ్బముల్సేమ్టైన 

ఘనముగ _వయమౌనొకా మహపిఖో 11 యంతో 
దండి దాతువు నీదావున జేరితె 

కెండో చింత సీతురా మహ్మ పఖభో 


కీర్త నలు=ఒకపరికీలన 


పుండరీకాక్ష సంపూర్ణ కటాక్షము 
బూనినన్ను (బోవవె మహపిభో (1యంతో!! 


సీతాపతి యాశిత జనరక్షణ 
నాతోటి తగవెందుకూ మహపిభో 

యే తీరున్హైన నన్నేలుకొమ్మని రెండు 

చేతులెత్తి (యొక్కేదా మహ పభో Hlయంతో॥! 


ఘనత మన్నెము కొండ ఘనుడవనుచు నిన్ను 

గనుగొని మతియించెదా మహపిభో 

హమమద్దాసు కోర్కె లొనగూర్చు మనుచు నా 

మనసులొ ధ్యానించెదా మహ్మపభో 11యంతో!! 
(మన్నెంకొండ హనుమద్నాను కీర్తన--111) 


(శీరామచంద. (పభువునే హీతుడుగా నమ్మితే తన గతి యేమిటో 
కూడా తెలపడం లేదట, తర్చితర్మడిలేని తాను ఆ నామునే త్రల్మిదర్శాడిగా 
భావించినప్పటిీకి, తన్మబతుకు తర్గిదం౩ డులు లేని అనాథ బ్రతుకై 
పోయిందట ఆయన్నే నమ్మిన తనను “ఇంతమోసం చేస్త వు ఇదేం 
చోద్యమయ్యా రామా" అంటూ హనుమద్దాస్కు రాముడు తన ' పట్ల 
(పేదర్శించే నిర్షయను విరసిస్తున్నాడు. మునుపటిలాగా తనమీద ఆ 
పిభువు యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు (పసరించడం లేదట్మ 
“గొప్ప దాతవని ఆ రాముని స్తుతిస్తూనే నన్ను కరుణిస్తే “నీయబ్బ 
సొమ్మేమ్హైనా' పోతుందా అంటూ ఆ స్వామిని నిందిస్తున్నాడు. “ఓ 
సీతాపతి!” ఆ(శిత జనరక్షకా నాతోటి నీకు తగవెందుకయ్యా నన్ను 
రక్షించవనయ్యా ఆంటూ చివరకు ఆ రామచందునితో రాజీకి దిగిన 
వ్లైవల ఈ కీర్తనలో కనిపిస్తుంది 

స్క యేమి దోచాదాయా రామయ్య నా! కేమి దోచదయా 
యేమి దోవదాయనింక యేమి సేతువయ్య తండి 

పామర మానవృదు గనుక బాధలాకు వోర్వలేను యేమి! 


60 మన్నెంకొండ హనుమద్దాసు 


వెరపు దీర్చుటకు నా-దొరవాని వేడిత 


తెరవున దొంగాలు తరిమీన విధమాయె 1[యేమి!! 
తల్లిదం[డి గురుద్దె వామీవని యంచు 
ముల్టుపైై అరిటాకు మోపిన విధమాయె |[యేమి!! 


నురిచీవాడనని నీపంచనా జేరితి గాని 
పొంచినిండు బావిలోన ముంచిన విధమాయనయ్యా |[1యేమి!! 


ఘనముగ మిమ్ము నామనమున దలదితే 


గొనకొన్నమాయలో ననుముంచ న్యాయను గీయుమి! 
నాయిష్టృద్దైవమసి నమ్మి యుండితిగాని 

మాయవాదివొట మదిదెలియ దాయను | యమి' | 
యండమావుల జూచి యేగుపకులరీతి 

దండి మన్నెముకొండ ధామా నీకొలువాయ |! |1యమి! | 
హమమడ్నాసుని పాలి యధిపతి వనియంశు 

కమపడరాద | శ్రీ,కవఃలా మనోహర 11 యేమి! | 


(మన్నెంకొండ హనుమద్దాసు కీర్తన -120) 


తనను తాను పామరదూనవడుగా చెప్పుకుంటునే తనను రక్షించలే 
ఆస్వామి అశక్తత వల్ల తవకు కలిగిన కష్ట నషి లను హినుమద్భాసు 
ఈ కీర్తనలో యేకరువు పెడుతున్నాడుః 


ని 


తనదొరగా ఆరామునినమ్మి తనక కలిగిన భయాన్నితిర్చు కొందామను 
కుంటే తన బతుకు దొంగలు వెంటబడి తరిమినట్టుగా అయిపోయిందట 
మానవునికి మొదటి జైనము తల్లి, తరువాత తండి?) ఆతరువాత గురువు 
పిదప భగవంతుడు ఇక్కడ హనుమద్దా సు తల్లి తండి) గురువు డ్డైవం 
అన్నీ ఆరాముడే అని నిర్భా రించుకొం"ే sie ముల్మ మీద 
అరిటొకు మోపిన విధంగా తయారయిందని ఆ రామునీ నిందిసు న్నాడు 
తనను రక్షించమని ఆ రాముని పంచన జేరితే నిండు బావిలో ముంచిన 
విధంగా ఆయిందటు ఈ విధంగా తనకొచ్చిన కష్టాలన్నీ కో స్వామి 


కీర్తనలు-ఒకసరి శీలనం - 61 


వల్లనే సంపాగిప్తించాయని ఆ రామునే స్టైకీ నిందిస్తూ -అంతస్ఫూ 
(తంగా స్తుతించిన వైనం కనిపిస్తుంది, 


తనను. రకీంచనుని వేడుకున్న హనుమద్దాసు ఆ రాముడు తనను 
సలకరించక సోవడంతో ఆ స్వామిని 


స్క రామ నీకిది ధర్మమా! పలుక] రాదో నాకర్మమా!| 
పామరుడను నేను నాపాపమో నీకోపమో te] 
Fe కూశబెట్టి న వినవు నీమది కృారమో నిస్పారమో 
నాతప్పులు ఘనమొకా యిదిన్యాయమౌా అన్యాయనా _ [1రామా]] 
చూచి చూడకున్నవు యిది చోద్యమో అభేద్యమో 
కొచిబోవగ నీకు చాతగాకనో కృపలేకనో || రామా! 
పన్నుగా సిమన్నెను కొండలొ వున్ననో లేకున్ననో 
తిన్నగ హనుమద్దాసు మనవి విన్నవో వినకున్నునో  _ [1రామా![ 
(మన్నెంకొండ హనుమద్దాసు కీర్త న-128) 


అనిరశ్షించమని యెలుగెత్తి వేడుకుంటున్నా నా మొరవినవ్వు నీ మనస్సు 
కృళరమయిందా? అంటూ ఈ కీర్తనలో ఆ రాముని నిలదల పరం 
చేస్తున్నాడు, చూచి చూడకుండా ఉన్నావు ఇదేం చోద్యమయ్యా?” 
ఆంటూ నన్ను రక్షించడం సీచేత గానట్టుంది ఆని ఆ స్వామిని అశక్తుడ 
వని నిందిస్తున్నాడు, ఎంతకూ తనమొర ఆలకించక పోవడంతో ఆసలు 
మన్నెంకొండలో ఉన్నావా లేవా? ఈహనుమద్నాసుని మనని విన్నావా లేదా? 
ఈ సానునుద్దాసుని మనవి విన్నానా లేదా అనే అనుమానాన్ని వ్యక్తం 
చేశాడు. ముండు రొముని నిందించినా చివరకు జు స్వామి తప్పు ఏమీ 
లేకుండా చెయ్యాలని కాబోలు; “అసలు భగవంతుడు మన్నెంకొండలో 
లేవట్టుగా ఉంది. నా మొర విననట్టుగా ఉంది అనుకుంటూ” ఆ రామ 
చం(దుని వెనకేసుకరావడానికి పియత్నించే భక్తుని వైనం, ఈ కీర్తనలో 


నిందాసు డితో కనిపీసు ౦ది, 
a అనీ 


62 - మన్నెకొండ హనుమద్దాసు 


ఎంతకూ తనను కరుణించని ఆ రాముని నమ్మకూడదని నమ్మినా 
ఫలమేమి ఉండదని, ఆ స్వామితో వ్యంగ్యంగా పలికే హనుమద్దాసు 
పలుకులు ఈ" (కింది కీర్తనలో మనకు దర్శనమిస్తాయి, 


స రామా నిను నమ్మరాదుగా! పరం 
ధామా ఫలమేమి లేదుగా 
సోమ ధరనుత నామ జగధబి 
రాను కలుషవిరామా నీతా [రమా 


చ, దొరవు నీవని నమ్మీనందుకూ] నన్ను 
కరుణాతొ జూడాని దెందుకూ! 
అరయగ సాొలబ్బమను భవమైన మీ 
చరణాబ్బములకు నే శరణన పనియేమి 1[రామా! 


పరుల బాధల కోర్వలేకా! స్‌కు 
సుర జేసితింత పరాకా 


దురితాము లెల్బ బోదోలి భక్తుల : బోచె 


శ 


బిరుదుదాల్చి నన్ను కరుణించ కున్నావు plo Il 


కోరి నీపదములు గాంచిళి] మన్నెం 

కొండ జేరే మనుభవించితీ 

దారిలేదు హనుమద్దా సుని కని జను 

లొరాడి. శాయ _ నన్నరశి. రక్షింసావు || రామా! 


(మన్నెంకొండ హనుమద్దాసు కీర్తవ-1 30) 

స రవవి నిన్ను నన్మినందుకు నన్నకరుణతో చూడటం లేదు 

కారణమేమిటి ఆటూ = 3 

అ hi mes ఆరాముని' నిఅదీను న్నాడు. అయినా నాసా రబ్దం 
బలగా డద ( ల పన హ్‌ 

శ చరణాల. వర్ద. శరణనవలసిన పనేముంది? ఇతరులు 


కీర్తనలు ఒకసరిశీలన 63 


"పెళ్ళి బాధలు భరించలేక నీకు మొరపెడితే ఇంత పరాకేమిటయ్య రామా! 
కష్ణా లన్నిటిని పోగొట్టి భక్తులనుబోిచే బిరుదు ఉన్నా నీవు నన్ను రక్మించ 
లేకున్నావు? నేను మనుసుపడి నీ పాదాలు . సేవించి మన్నెంకొండ చేరి 
ఏమనుభనించానని అంటూ ఆరాముడు ఎప్పుడూ తనపట్ల కఠినంగానే 
ఉన్నాడనే భావనను హనుమద్దాసు వ్యక్తపరిచాడు, ఈ హనుమద్నాసుకు 
వేరే దారేమిలేదు అని జనులంతా ఆరడిచేస్తూ ఉంకే కూడా రక్షించడానికి 
రాకున్నావు, నిన్నునమ్మడం వల్ల ఏఫలముండ య్యా అంటూ ఈ క్రీర్హనలలో 
హనుమదా సు తనవేదనను వ్యక్తం చేసుకున్నాడు, 
ది ల్‌ ప 


హనుమద్దాసు సం5ర్షన రచనలో నిందాస్తుతికి సంబంధించన 
కీర్తనలు ఇంకా చూసవచ్చునుః 
1 ప హరఠెరామ రామయంశు రామయా 

వొరే యాని పల్కకున్న వేమయా॥] 


(మన్నెంకొండ హనుమద్దాసు కీర్త #71) 


2 ఫ్య యిటుసేయుదురా యిది ధర్మమగునా 
యెటుదోచదు నేనెవరివాడ నౌదు 
(మన్నెంకొండ హనుమద్దాసు కీర్తన-82) 
చె ప అబ్బా సలుకవె రామన్నా! మొయమ్మా పలుకవె సీతమ్మా 
2 a ఈం 
గొబ్బున నేనెంతొ కొనియాడుకొన్న నీ 
యబ్బాసొమ్మేమైన (వయమౌన పలుకవు 
(మున్నెంకొండ హమమద్వాసు కీర్త నారిర్స) 
శీ ప, యేదిరా నీదయ నామీద రాదయా! సీ 
పొదసేవకుడనూ యాదిలేదయా 


(మన్నెంకొండ హనుకుద్నాసు కీర్త న--ర4) 


[0 


కొండ హనుమదోసు 


న్‌ కీర న-95) 


స కులొతిలకొ 
cD 
న 


అ 


మన్నెం 
యు 


సముజ్ఞ (లంగా వ్యక్తంచేసి తాను 


నిఫ! కాకు 
నుమదా 


యా 
ళ్‌ 
చేశాడు తాను రామ 


ఎ! 
లే 


శరం ప్రకా 


భావాలను, 


సళ, 
శయం 


a 


భకి 
స 


చేరా 
(మున్నెంకొండ సహ 
గతును తన 


న్నా 


జా 
వ 


లామ్‌ 


మయం చేశా 


రా 


వినకు 
వాలి 


(లీ 


QQ 
x 


కాద్ధ ఏట 
నిందాస 


64 


5 పు గరుడ గమన కరివర ద 
తన్మయుడై ణి 


న. 
ఆలో 


x3 


లా 





నాలుగవ అధ్యాయం 


రావందాసు=హనువం ద్దసం 


ప్రజలలో భక్తిని “పెంపొలిదించడం కోసం, ఆ పరమాత్ముని 
సాన్నిధ్యాన్ని పొరదడం కోసం లోకంలో వాగ్గేయకారులు 4ద్భవించారు, 
ఆ వాగ్శేయకారులు పరమాత్ముని నామరూప గుణ లీలాదులమ కీర్తించి 
తాముతరిస్ఫూ ఇతరులను తరింప చేశారు. అటువంటి నాగ్గే యకారులు 
తమ కీర్తనలు పామరజనంలోకి కూడా తరలిపోవడానికి భజన' సంప 
దొయాన్ని సృష్మించారు. ఆ భజన సంప్రదాయానికి తన క్రీర్మనల ద్వారా 
తుష్టిని, పుష్టిని చేకూర్చినవాడు కంచర్చగోపన్న. ఆతడే రామదాసు? 
ఇతని అడుగుజాడల్నోనే నడిచి, సంకీర్తనా వాజ్మయాన్ని సృష్టించి, 
పరమార్శాన్ని సాధించిన మరో మహాభక్తుడు హనుమద్దాసు, 


భగవంతుని మీద అనుకరక్తిని “పెంచుకున్న భక్తుల చిత్తం 
ఉదిిక్త మై నప్పుడు వారిహృదయాలు ఒకే అయలో స్పందించడం సర్వ 
సొమౌన్యం, అందుకే, రామదాసు తన కీర్తనా వ్యాసంగాన్ని భజన సంప్ర 
దాయం ద్వారా మహోన్నత సాయికి తీసుకొనివస్తేే హనుమద్దాసు కూడా 
భజన సంహీదాయాని కి వన్నెతెచ్చే కీర్తనలనే రచించాడు రామదాసును 
అనుకరించి అనుసరించి ఆయనలాగానే ఉపరమాత్ముని సే సేనలో కొలం గడిపి 
మోక్షాన్ని పొఠదగలిగాడ, 


66 మన్వెంకొండ హనునుదా ను 


రామదాసు నమ్మినద్టైవం రాముడు హానుమద్దాను ' కొలిచిన దై నం 


థః Wt వూ Re 
కూడా రాముడే ఇదయా ఆరామునే నమ్బూకొని ముకీని పొందారు 
యి అ ఫో 


కీర్తన రచనలో నడకలో హనుమద్దాసు అను 
సరించాడ్ను నామదాసు పభానం 


మ 
నల్డనే నే ఆరచనా 3 శైలిలో, పేవాభానంలో సామ్యం 





PEI IO (వసరించడం 
లు 


న్‌ 


సృష్టంగా కనిపిస్తుంది, 


రామదాసు (పభానం హనుమద్దాసు మీద ముఖ్యంగా అెండదు 
విధాలుగా చూపించవచ్చు. అది శబ్బానుకరణ, భావానుపరణ హనుమద్దాసు 


రామనాసుయొక్క శబ్బాలన అనుకరించాడు భానాొ న్ని ఆఅనుసరిం చాడ 


హనుమద్దా సు తనకు సుందటి కిర సాపరడెన రామదాసు 


గి 
RA ఆ కి అవ ౪ జ జం అలాల చ్‌ మ 
. Sg ఒకే శబా బ్బాలు Be అవసరంలేదు. కాని ఒక 


పిభావం మరోకరిమీద ప్ర+రి రించినప్పుడు ఆ రచనా 
హజం* హనుమద్దాసు సట్టకూడా ఈవిషయ నే నిజమె ది, పీభానంలో 


భాగంగానే స ానుమద్దాను వర నల్మో రామదాసు కిరనల నడక సాబగు 
అలీ 


కనిపెష ఆ పర 
మాతు 





తారక మంత పాశ స్యంలో అనుకరణ 
సు ఇజ్‌ 





మృతువు యని నమ్మకయున్న' - flతారక |} 
(రానుదాసు కీర్తనా, పేజి-19) 


కీర్త నలు-.ఒకపరిశీలన 67 


అని అంజు, ఆ శారకరొముని సేవ 


తోనే కాలం సథ శృబుచ్చదలచు 
కున్న హనుమద్దాసు 


“రిక దొరకదు తారక మంతము 
ఉపమ దెలియరా సోరన్నా 
సారెసారెకును సద్గురు మం్యతము 
కోరి పఠించర నోరన్నాో 


(మన్నెంకొండ హనుమద్దాసు కీర్తన--1, 


అంటూ ఆ రామదాసు శైలిని అనుకరించాడు 


పేజి-13) 


ధ్యానంలో అనుకరణ 


పరంధాముడ్డ స రాముని ధ్యానంలోనే కాలంగాడిపే హనుమద్దాసు 


యి 
మీధ, ఆ పరంధామునే నమ్ముకున్న రామదాసు (పభావం పడింది 


రామచందు9ని భజిస్తూ రామదాసు 


“భజరే తూనస రామం 
భజరే నూనస రామం 
కర దృత శరకోదండం 
కరితుండా యుత భజదండంో || భజరే! 
(రామదాసు. కీర్తన-2, పేజి-18) 
అంటూ మనసులో రాముని నిలుపుకొని కీర్తిస్తూ ఉంటే హనుమద్దాసు 
కూడా ఆ రాముని స్మరణంలోనే కాలం గడుపుతూ 


(శ్రీరామ భజరే మానసా 
అొరకనావు సుధావుయ రూప 
దాశరథం సౌందర్య కలాసం మానసా” 1. క్రిరామం]| 


(సున్నెంకొ ండ హనుమద్దాసు కీర్తనా 9, సేజి=20) 


G8 


అని డశరథరాజ నందనుణ 
శప 


తా క్ష్‌ వం a 
న్‌ తరి ంచాదు, చః 
peer) 


రచించడం చిగషం 





ళ్‌ న 


“రానుభ దరాజా (రాను చం[టవొదా 


ఓ 
లూ ఇద ME I నా న 
తామరసల' చన ఎతాసవుతా రారా 


ముద్భు ముదు గారగ నవమోహనాోంగ రారో 
(wa) 








అనిరామదాసు అడ్‌ శయ భావఠి 
రూపాన్నివ 


ర్జ్‌సూ ఆహ్వాసిస్తు ౦కే ఆయున అడుగు 
ప 





2 
(8 అనన న. నా 
సీతాసమెత లారా! (ఎ ఎతొసబుట్‌ నారో 


హు 
నుదూముదూలు గుల్కు మోసుటు జొపర 
(క! ౧ 
అన సాన బాం న che 4 sy కీ 
ఏద సెలేటికి లా వద్బీకి చేదేగ రాం 


నవ నలి లి ఆన్‌ టా జ CE 
(నున్నంక్‌ ండ హనుమడా సు కిద న! 
న అలాట్‌ 





అండా. అత్మమలంగా. 
యు 4 


nd న a మం ల న ల సక 
ముని మననారా సరిచాట్ము 


(రామదాసు కీర్తన, పేశి.ర్‌ఏొ 


కీర్తనలు-- ఒక్షపరిశీలన ౧9 


అంటూ రామదాసు ఆ పరమాత్ముడి వానిగా తనను తాను అభివర్మించు 


వాష్‌ అక i i U 
కుంచ్బు ఆ రొమున నమ్ముకున్న హనునుద్దాసు కూడా 


“రాముల నమ్మీన వారమూ! మేమూ 
రామ రామయను వారము” 
(మన్నెంకొండ హనుమద్దాసు కీర్తన-13, పీ3-23) 


అని ఆ ప*ంధాముని మీద భారం వేసి తాను మాతం నిమిత్తమ్మాతు 
నిగా ఉండిపోయాడు “శరణాగత్యతాణ  బిరుదాంకితుడవు గావో అనె 
రామదాసు (పన్నిస్తే, “శరణాగత్మత్రాణ బిరుదు గలిగిన దొడ్డ దొరవాను 
కున్నానురో ఆంటూ హనుమద్దాసు ఆ రామునిమీద తను ఏర్పరుచు 
కొన్న నమ్మకాన్ని తెలియ జేశాడు. 


తాము సేవార్డం రమ్మని (పజలకుదోధ 


సర్వాంతర్యామి అయిన భగవంతుని ఆరాధిస్ఫూనే, తాను కొలిచే 
ఆ గామచర్మిదుడు భదాచలంలో కొలువై ఉన్నాడని తెలిస్కీ ఆ వుణ్య 
శ్వేత సందర్శనం చేసుకొని ఆ రానుచం[దుని తనివితీరా చూసుకోవా 
లన్న కోరికను సతి రామభకు డు వెలిబుచ్చుతాడు, నిరంతరం ఆ 
రాముని సేవలోనే కొలంగడిపి జీతాన్ని ధన్యం చేసుకొనే వాగ్గేయకారులు 
ఆ భ(దాచలధాముని దర్శించాలను కోవటం ఆశ్చర్య మేనికాయ్మ 

ఆ కోరికతోనే రానుదాసు 
“కరియుగనై కుంఠను భ్యదాచల నిలయము 


సేవింతము సేవింతము Isdl} 
అలివేణులార మీరానందముగ వేగ 
విలసితమ్పె నట్టి వేడుక చూడరె'' 115511 


(రామదాసు కీర్వన-78, పేజి-84) 


ఆంటూ తన వాంచితాన్ని వెలిబుచ్చితే హనుమద్దాసు స్టైతం 


70 మన్నెంకొండ హనుమద్దాసు 


రారే రారే భదొదికి పోదాను 

రారే గోదావరి తీరామునను 

రఘు వీరూని సన్నిధి 
కోరిసేవింతము'” [రారే 


(మన్నెంకొండ హమమద్చాసు కీర్త న-17) 


అని ఆ భదా)చల రాముని కొలవడానికి సంసిద్దుడై నాడు 


భగవంతుని పిశ్నించడఆలో అనుకరణ 


న 


రామదాసు తాను నమ్మిన రాముడు తనను కరుణించక వడంతో 
జ రమునే 
ప. “ఏల దయరాదో రామయ్య 
ఏలదయరాదో రామయ్య నీకు 
చ శీ వేలుక్టై పొటు పడితినని యేల 
యూ యభాండము చాలు చాలును 
(రామదాసు కీర్తన-55్క, పేకి-ర్‌.) 
ఆని భాధతో పిన్నిస్తూ ఉంపే హనుమద్దాసు కూడా 
ఏల నీకు దయరాదురా! సీతారామ! 
ఏల నికు దయరాదురా!! 
ఏల నీకు దయిరాదు నీల మేఘశ్యాను నుందర 
మేలుగ నన్నేలుటకు చాల భారమూయెనేమొ 


(మన్నెంకొండ హనుమద్దాసు కీర్తన-70, సేజ-76) 
రామదర్శనానందంలో పొడిన కీర నలోఅనుకరణ 


అనవరతం ఆ రాముని ధ్యానంలోనే కాలం గడుపుతున్న భక్షునికి 
ఒక మహత్తర క్షణంలో ఆ సరమాత్ముని దర్శనం లభిస్తే ఆనంద 


ie 


ర నలు-- ఒకసరి కీఫిన, fh 


పారవశ్యంలో మునిగిపోతాడు ఈనుఎల్ల పులకరించి పొతూ జంకే ఆ 
డొమచం దుని, ఉప్పొంగిన ఆనంద హృదయంతో కీర్తి స్నాడుః అలాగే 
పానుమద్దాసు కూగా 


“కనుగొంట్‌ కనుగొంటి రాములా! నా 

కన్నులాన పరం ధాసములా 

పనుగొంటి కనుగోంట్‌ ఘన రామకందు)ల 

కనుగొన్నంతటిలోన కనుచి తమాయను |1కనుగొంటి॥ 


(మన్వై కొండ హనుమద్దాసు కీర్తన-.88) 





అంటూ అలనోకగా ఈ కీర్తనపై రామదాసు, తనకు 
రామదర్శనశం అభించినస్పుడు. స్పులకాంకీతుడ్డె. పలికిన 
కంటి మో దాములను కనుగొంటి నేను 
కంటి నేడు భక్కగణముల (బోచు మా 
యింటి వేలుపు భదగిరి నున్నవానిి 1|కంటి!! 
(రామదాసు కీర్తన-రి9, పీజ-94) 
అన్న కీర్తన (పభావరి కనిపిస్తుంది, 
“చలువొప్పు చున్నట్టి సీతాసమేతుడ్డె. 
కొలువు తీరిన మా కోదండరాముని” 
చూసానని రామదాసు ఆనందపడితే, 
జమ్వలద్రయోన ముద్డుమగువ సీతమ గూడి 
అందాముతోడత యరుడెంచిని” 
'భాముడు తనకు దర్శన భాగ్యం కలిగించాడవి హనుమద్దాసు తన హృద 
యానందాన్ని మృదుమధురంగా వ్యక్త ంచేశాడుం 


పరంధాముడు గరుడగమనుడః, ఆ స్వామికి సవచేస్తూ కాలం 
సడపడానికి సక్షిరాజేందు)డు ఎంత పుణ్యం చేసుకున్నాడో, చివరికి 


72 మన్నెంకొరిడ హనునుదొ సు 
న్‌ య 


ఆ స్వామిని భక్తులు 'గరుడగమని నామంతో స్టైతం పిలుస్తున్నారు 
అందుకే కాబోలు దామదాసు 

“గరుడగమన రారా నను నీ కరుణనేలు కోరా 

సరమ పురుష యే వెరపు లేక నీ 

మరుగు జొచ్చితిని అరమర "సేయకు [[గరుడ[॥ 

(రామదాసు కీర్తన=18, పేజి-36) 

అంటూ ఆ ఖగరొజవాహనుని వేడుకుంకే హనుమద్దాసు కూడా 

గరుడగమన కరివరదయానిథి! కాకున్న కులాతిలకా! 

సరమ పురుష. నత పొళనశారి నా 

మొరవిన కున్నావేరా ఓరాదూ !!గరుడ!! 

(మన్నెంకొండ హనుమద్దాసు కీర్తన-95, పే 1-91) 
అని ఆ ఇక్టా్యాకు కుల తిలకునికి ఆర హృదయంతో తన మొర విన్న 
వించుకున్నాడుు 


ల 
“7 
ఆవి 


భజన పద్దతిలో అనుకరణ 


భజన గీతాలలో ఎక్కువగా పిచారం పొందిన రామదాసు కీర్తన 
“పాహిరామా ప్రభో పాహిరామా (పభో 


పాహిభ్య దాది న్హైదేహిరామా(సభో || పాహి! 
(రాను దాను వన క్‌ 7 ర్త జోీప8 ర్స్‌ 


శరణాగతతాణుదైన ఆ స్వామిని వేడుకుంటున్న రామదాసు 
మనోభావం ఈ కీర్తనలో స్పష్టంగా ,;కనిపిస్తుందిం.. ఇది సంస్కృత 
భాషలో రచించబడిన కీర్తన హనుమద్దా సు కూడా పరమాత్మునికి తన 
విన్ననాన్ని... వి: న్ననించుకున్న తీరు రాష్టదాస్తు సంస్కృత కీర్త నను స్ప్నురింప 
జేస్తుంది. 


అనుకరిసూ (వాసన 
నూ 


శీర నలు-- ఒకపరి కీలన 
లతే, 


(శ్రీమ్మదామారమణ కామిటా చార్జ్యపద 
శ్యామాభి రామ జయరామ నారాయణా 


> 


(మన్నెంకొండ హనుమద్దాసు కీర్తన1రి, సేజి-27) 


భజన గీతాల్నో 


రానుదాసు కీర్తనను స్సురింస చేస్తుంది. 


1 


6 


బాగా (సచారాన్నీ పొందిన రానుదాసు కీర్తనను 
హనుమద్దాసు కీర్తన, నడకలో తీరులో కూడా 


ఈ విధంగా హనుమద్దాసు తన కీర్తనల్నో ధామదాసు ఉపయో 
గించిన శబ్బాలను కపయోగించి రామని సాన్నిధ్యాన్ని పొందడానికి రామ 
దాసు మౌర్శాన్ని అనుకరించాడు. శబ్బానుకరణలో రామదాసు పిభావం 
హనుమద్దాసు మీద పథిందనడానికి మరికొన్ని ఉవాహరణలు చూపవచ్చున్ను 


నీ బంటు నయ్యెద యిందు రారా 
స్‌ బంటు నయ్య రారా 


రానూ నిను నమ్మినానవయా 


నిన్ను నమ్మి యున్న వాడమ రామా 


నీరనె ముంచుము పొలనె ముంచుము 

పాల ముంచు నను నీట మంచు 

పలుకొనుగా నీ పలుకు బంగరు గాను 

పలుకే బంగార మాయెనా 

కట కటొ యిాత సంకటమ్రైన 

కట కటు నీదు సంకల్ప వటి దో గాని 
Ca) 

తలీ నను (బోవవే 

భి 

అమ్మ నను (టోవనే 

సుదిన మాయ నేడివ్వాళ్ళా 

దినము ఉదినము 


(హనుమద్దాసు కీర్తన-10) 
(రామదాసు కీర రృన-15) 
క్‌ -79) 
7 
(హనుమద్దాసు కీ-95) 
టు. 54) 
యలు క్‌ ప 
ae కిరి) 
(హనుమద్దాసు కీ-106) 
యి 
(రామదాసు క్రీ 27) 


(హనుమద్దాసు 
రా ని 
(రామదాసు కి- 


న 


| (హమనుద్దాసు కీ-138) 


(రామదాసు కీ-38) 


(హనుమద్దాసు §-144)y 
(రామదాసు కీ&ర్‌) 


74 మన్నెకొండ హనుమద్దాసు 
బోవ 


భావొనంసరణ 


రామదాసు శబ్బాలను అనుకరించిన హనుమద్దాసు తన కీర్తనల్మో 
రామదాసు యొక్క పూర్తి భావాన్ని అనుకరించలేదు, ఆయన అడుగు 
వెనుక ఆడుగు వేసు ువ్నవానిగా భానించుకొని, ఆ రామదాసు భావాన్ని 
ఆమసరించాడు, ఆదే భావానుసరణల అయింది. 


భావానుసరణం కూడా రెండు విధాలుగా చూపించవచ్చు. రామ 
దాసు భావాన్ని ఆనుసరించిన హనుమద్దాసు కీర్తనల్నో, స్వామియొక్క 
రూపాన్ని వర్ణించిన కీర్తనలు కొన్ని, ఆ ప్వామిని స్తుతించిన కీర్తనలు 
కొన్ని కనిపిస్తాయి వాటిని రూపవర్శన, స్తుతిపరమైన కీర్తనలు అని 
అండ విభాగాలుగా చేయవచ్చు ఈ రెండు విభాగాలకు సంబంధించిన 
కీర్తనలు ఈ అంశంలో పరికిలించడం జరిగింది 


అగ ఒరు కిట 


రళాపప రన 


పరమాత్ముని రూపాన్ని వర్ణిస్తూ, ఆ స్వామి స్మరణంలో నిమ 
గ్నమైె పోవడం వాగే యకారులకు అలవాశే, రామదాసు, హనుమద్దా సులు 
కూడా ఆ దశరథ రాముని రూపాన్ని తనివితీరా వర్ణించారు. ఆ వర్ణన 
లోనే తమ భక్తిని (పదర్శించారు, 


రామదాసు ఆ రామచందుూిని రూసాన్ని వీస్తూ, జ స్వామి 
ముగోమోహన రూపాన్ని దర్శించాలని కోరుకుంటూ-- 


ఇల్లి it 
ప, “రామ భ్మదరారా ars చం( దరారా 
తామరస లోచన సీతా సమేతరారా ; l|s ద 


అప, ముద్దు ముదు గారగ నవమోహనాంగ రారా 
చెక్కిళ్ళ వాడ నీరజాక్షరారా llరామ|| 


des 
Tf 


గ 
కీర్త నలు--ఒకసరి గీలన, 


చుంచు రవి రేఖతో సీ సొంపు అజాచురారొ 

పంచదార చిలక నాతో పలుకుదువు రారా 

నట్లరాని పేమ నా పట్బుకొమ్మ రారా 
శ ట్ల ఉం 

గటి గ శాసల్య ముద్దు పట్టి వేగ రారా 
ళు యలు ఈవి 


నిన్నమానలేనురా నీలవర రారా 
ప ca 
కన్నాల సండువుగా కందు కన్న తండి రారా 


అందెలు మువ్వలచేత సందడింప రారా 


కుందనపు బొమ్మ యెంతొ అందగాడ రారా 


నాయెడల దయయుంచి నల్లనయ్య రారా 
బాయక యెప్పుడు నీబంటు నయ్య రారా 
పాదుకొన్న (యేమ నిబ్బరమాయె రారా 
పాదాసేవకుడాను నే (పత్యేతముగ రారా 


ముజ గములకు నాదిమూలబి)వ్మా దొరా 
జు 

గజ ల చప్పుళ్ళు ఘల్లు ఘల్ముమన రారా 

సామగానతోల నా చక్కనయ్య రారా 


రామదాసు: నేలిన భదొది)వాన రారా 


(రామదాసు కీర్తనారిక, పేశి.€ 


అంటూ స్యామిని సిలుసు ౦కు హనుమదా సు- 
గే ఎఫ్‌ వా 


చ, ముదూ 


# | శ wm 
సీత్రా సమేత రారా (శీసీతాసమేత రారా 
సీతాసమేతా పాతక హరనాదు 
దాతావనుచు మమ్ముదలచీ భబించెధద రారా 


ముద్దూలు గుల్కు మోమీటు జాపర 
యె 


యి 


'పదూ లేటకీ నా వద్దీకి వేవేగ రారా 


డు 
మేలూ మేలూరని లీలా వినోదము 
చాలా దలచి మది నోలలాడదు యిందురారా 


~~ 
అ 


|[రామ!! 


Holl 


oll 


1[రామ!! 


నం 


(1సీతా![! 
|1సీతా! 


11సీతా!! 


76 మన్నెంక్‌ ౦డ హనుమద్న్దాను 


విటి వింటి నీవంటి దైవము లే 


డంటినె నీ బంటు నయ్యెద యిందు కారా [1సీతాll 
యేది యేదిర నీ సాదబ్బములునే 

మోదముతోడుత (మొక్కి శేవింళు యిందు రారా lal 
వాసావనుత హనుమద్నా స పోషణ శని 

వాసా భదొది9నివాసొ కోదండపాణి రారా 1! సీతా!! 


(మన్నంకొండ హనుమద్దాసు కీర్తనా-10, పేజ-21) 

(a3 చ 
అంటూ భ్యద్యాది నివాసుని పిలుస్తున్న హనుమద్దాసు పిలసులో రామ 
దాసు పోధావం గోచరిస్తుంది, 


మానవుని మనసులో న్వభావసిద్హలగా ద్రైవదత్తమైన పేమ 
ఉంటుంది, దాని ఆనుభవరూపమే ముద్దుం ఆ ముద్భుతోనే నామదాసు 
ముద్దు లొలుకుతూ రమ్మని ఆననమోహనాకారుని పిల స్తుంకే ముద్దులు 
కులికే మోమును తనకు చూపించమని హనునుద్భాసు ఆ స్వామిని వేడ 
కున్నాడు. రాముని తన స్వామిగా భావించి “నీబంటునయ్య రారా 


ఆని రామదాసు అర్హిస్తే ఆ రామునే 'నీబంటునయ్యెదయిందురారాి 





శ 
ఇ ca] wr ఓ 
అంటూ హనుమద్దాసు వేడుకోవడం చిచమనిసిస్తుంది- రామడొసు తన 
శీ వలో moe దడా, వాన వుం హూ వాస gS నా 
కనల దొస్యభల్షని (పదరద్శిస్త్నృ, హనుమవ్నాసూ దాస్యళని (పదర్శిం 
చాడు, కౌసల్యా నందమని చూడటానికి రామదాసు పడే ఆవేదన, హను 
Woe eg ప్‌ త ల జంక ఆజ, అ Sa we get 
మచ్చా దన వతం వ్యక్తమెంది, ప్లై రామనాసు శర్మనల్‌ని 
ఖావాన్హి అనువదించిన హనుమదా సు కీర న మరొకటి 
an ఆ 
శే లాక్‌ ప్‌ 
నాచేోయు రా రామ చూచేనురా నీ 
wa ఇ ఇదొచైే 
గు మోము ణొచెనురొ 
మీ దండి సంసా నము 
యా 
గాలనందుకు. నిన్ను గనుగొన్నదే చాలు 1[చూచేను || 
చు గుమ 
న. 
బగ్‌ 





11 మూాచేను!/ 


కీర నల'--ఒకసరినీలన 77 


నిద్దంపు చెడ్కేళ్ళు నీలాల పోగులు 
ముద్దూ ముద్దూల మోము జూచేనురా || దూచేను!! 
బుక్కాగులాల్‌ పూలా వసంతము 


చక్కానయ్య మేన జల్ఫేను రా || చూచేను[! 


(ల్‌ 


గర. న ఇ | అధభాద ౧9 
సన మంచి మలవూల దండలు పూజ 


స్‌ 


జేసే నీ మెడనిండ వేసేను రా బా చేను]! 


నుంచీ మివాయి. మామీడి పండ్లు లా 
లించ్‌ నీ వడి నిండ నించేనురా [|చూరేను || 
వామాంకమందు సీతా వయ్యారమై య్యున్న 
| సో జా 
'షేమాము నీ మోము జూచేనురా || చూచేను!! 
మూవారు వద్దని మందలించినా న్‌ 
సేవా జేయుచు నిన్ను జూచేనురా || దూవేను!! 
దండీ మన్నెము కొండ ధానా రామ నీకు. 
దండాము నీమోము జూచేనురా ||చూచేను।| 
హనుమద్దానుని పొలి ఘనుడవనుచు నా 
వనసు దీరగ నిన్ను జూచేనురా .. [1చూచేను॥॥ 
నున్నెంకొండ హనుమద్దాసు కీర్తన-74, పేశిా-79) 

al ౧ మని ) 


ఈ విధంగా ఈ కీర్తన సాగిపోతుంది 


రావదాసు కీర్తనలో రాముని రమ్మని పిలిచే ఆహ్వానం కనిపిస్తుంది 
కాని ఈకీర్తనలో హనుమద్దాసు తను చూడబోయే రాముని గురించి 
A > క్ష్‌ న అగ 

వస్తున్నాడు. ఇణ్చరి. కీర్తనల్ళోను రాముని రూపవర్ణనా భావమే 

(ప్రస్పుటంగా కనిపిస్తుంది, “నిద్దంపు చెక్కిళ్ళ వాడా నీరజాక్షరాగా” 

అము కలానా.. (ల జ క్షి న ree 

అని రామదాసు పిలిస్తే, నిద్దంసు చెక్కిళ్ళ నీలాల పోగులతో నూ 
ముద్నుమోమును చూస్తానని హమమద్నాను ఆనందపడుతున్నాడు, 


మన్నెంకొండ హమమద్దానసు 


శ్రీరాముడు ఎంత ముద్దో , ఎంత సొగసోో ఆ ఇనకుల తిలకుని 
వర్ణించడం ఎవరితరం! అయినా తమకు చేతనై నంతగా -ఆ కౌసల్యా 


నందనుని రామదాసు హనుమద్దాసు లిద్దణూ భర్థిఆదార్కు 


భగవంతుని కోనం అమగ్షణఆ పరితపించే భక్నునికి ఆ పరంధా 
అతను ఆనుభవించే ఆనందం వర్ణ, నాతీత్రం? 


ముని దరృనం లభిసే 
శ అవనీ 
అనవతరం సీతామనో 


రాముని నామ. రూపగుణ లఠీలాదులమ వర్ణిస్తూ 

దున్ని మ. కొలం గడిపిన భక్తులకు ఆ స్వామి కనిపించగానే 
ఒకే అనుభూతిని పొందడం అసహజమేమీ కాదు, వారు వర్మీ ంచే 
ఆ పరమాత్మ రూపం ఒకటే కావచ్చు అదీ, ఇద్ద గికి కనిపించిన వాడు 


చ 
కామునీ అంబతే అందులో అతిశయోక్తి ఆసలుంగదు, 


రొామచందుని డివ్యరూప సందర్శనం పొంచిన రామదాను ఆనం 
డంతో ఆ రాముని వర్ణించాడు, 
కంటి మారాములమ కమగొంట్‌ నేను 
చ కంటినేడు భక్కగణములి (బోచు మా 
బురిటి వేలుపు భద్శగిరి నున్నవాని 1! కంటి! 
వలు ను సీతాసమేతుడ్డై 
సు తీ5న మొ కోదండరాముని 11కంటి!! 





తరణికుల తిలకుని ఘవనీల గాతు9ని 

సకుణాతసము కురియు కందోయి గలవాని 1!కంటి! | 
హురు మంచి ముత్యాల సరములు మెరయగ 

మురీసెఅపు చిరువన్వు మోముగలిగివ వాని. || కంటి! 
సల్లు సై డిగజ్బెలంచెలు మోగియ 

తకు. 2ళ్చుక్తు య. గలిగిన వోని Hscdll 





కీర్త నలు-ఒకపరిశీలన 70 


కరకు బంగరు చేల కొంత్రి జగములు గప్ప 

శరచాపములు కేలదరియించు ' స్వామిని |11కంటి!1 

ధరణిప్టై శ్రీరామదాసు నేలేడువాని 

పరమ పురుషుండైన భదిగిరి స్వామిని soul 
(రామదాసు కీర్తన-89, పేజి-94 


భక్కులను బో)వడం భగవంతుని యొక్క ధర్మం, అటువంటి 
భక్ష(తాణపరాయణుడ్రెన తొముని రామదాసు చూచాడట, ఘననీలగాతు)డు 
కరుణారసం కురిపించే కన్నుదోయి గలవాడు మురిసెంపు చీరునన్వు 
మోముకలిగిన వాడు సీతాసమేతుడ్దై కొలుపుతీరి ఉంటే రామదాసు 
శ్షించాడట, అంతటి సొగసుగాడ్డైన ఆరామునే నేను చూశానన్నట్ముగొ 


హొ 


న్‌ 


నుముదొ సు 
బా 


ప. కనుగొంటి కమగొంటి రాములా! నా 
కన్నులాన పరంధాములా 


చ కమగాంటి కనుగొంటి ఘన రానమచం దుల 
కనుగొన్నంతటిలోనే' కనుచ్మి తమాయెను 11కనుగొంటి[/ 


సుందరవుగు "మోము గుల్కగా | దయ 

చూపురసము నాష్టె జిల్కగా 

మందయాన ముద్బుమగువ సీతనుగూడి 

ఆందాము తోడుత యరుదెంచగా నేడు 1[కనుగొలటి!! 


నీల మేఘశ్యామ బాలునీ దివ్య 

నీల (బహ్మానంద భేబనీ 

చాలు ముంగురులు నీలాలాతో సరిబోలు 

మేలురాడు నుమ్ము పాలించగరాగను 1|కనుగొంటి!! 
కరకంకణమ్ములు ఘలనగా! దివ్యా 

భరణ కాంతి. థళుక్కనగా 


“a 
నున్నెంకొండ హనువుద్దాను 


పరము సంతోషాన చిడునప్పు మోముతో 
గరు వాహినమెక్కి దొరవాలె రాగను (5నుగొంటి!! 
(మున్నంకొండా హానుమద్దాను క్రీర్తనారిర్కి. పేజి-88) 


ఆగణిత నై భనధీరుస్థైన రామచ-్యదుడు చిరునవ్వు మోముతో 
ముపులు ఘళ్ళు ఘల్గు మంటుం టే, దయారసము చిందేచూపులు 
సెమురింసబేస్తూ, ముద్దుమగున సీతను గూడి గరుడ వాహన మెక్కి 


వస్తుం అప్పుడు చూసాడట హనుమద్దాసు, 


సుళ్ళ ఘల్గుమను పై డిగణ్భెలందలు (మోయగా, కరుకుబంగారు 
చేంకొంత్‌ జగములు కప్పే విధంగా ఉన్నాడని తాను చూసిన రాముని 
గతించి రానుదాసు వివరిస్తే, కరకంకణములు ఘల్లు నుంటుంకే కన 
ewer) దనరెటట్యు ఉన్న సీతాస్వామిని తాను వీక్షీంచానని హమమ | 
ద్మామ ఛెప్పుకున్నాడుః శరచాపములు చేతిలో ధరించిన వాడు రామదా ౫ 
రాముగ్టైతే ఘనమైన శంఖచ కొలు కరద్వయరిలో ధరించిన వాడు హను 
మద్దను రాసుణు, గామదాస్కు హనుమద్నా సు ఇద్ద రూ ఆ సరంధానుని 
చూసిన ఆనందములో మై మరచిసోయి చేసిన గొనం కీర్త నొ రూపాన్ని 
పొందింది, తొను దర్శించన గామునే రామదాసు వర్మి స్ప్రే తనకు కన్పించిన 
భో హోనుమద్భాసు అభివర్ణి ంచాడు, స్వామి రూపవర్షనే కాకుండా, గుణ 
సొందర్యాన్నికూడా తమ కీర్తనల్లో వర్శింఛారు. ఈ నిధంగా రూప 
వగ సళ లొమదొసు. (ప్రభావం హనునుద్దాసుమీద కనిపిస్తుంది, 


a అాదళణ్య ఇర రి జ 
సుతిపరమెస-రరనలం 
pre) Ce అజాత 


వం ల బి శ 
భాసవర్థ్యన తరువాత, ఆ ౮ (మిని స్తుతిస్తూ 


ధా సొనుమన్నాసు సుద రానుదాసు (ప్రభావం కొన్ని 
ష్‌ 


mm) 






WE MS స 
' -h జ్య TNA od 
అ గాను. వొన్నిలోల్న అస్పష్టృంగాలు కనిపిస్తుంది, రొమదాసు 
wu షీ న్‌ es శ ea . టి ॥ శ 
"3 ఉర. సుద సు కర్ఫీం చే రాముడు ఆ సర్యాంశర్యామి 
ఎలి పల దావ య్‌ 
. grog es pO ,[అంధాయెయ 


కీర నలు- ఒకపరి శీలన 24 
జాతీ Fhe A 


రాముని స్మరించే మం, తమె రామమర్శతం, ఇది తరింప చేసే 
మంత్రం కనుక తాఠకమంతోం అయింది, రాకు మంతాగినికి తరింప 
చేసే శక్తి ఉందని భక్తుల నమ్మకం, మనకు తెలిసినం వరకు భకి, 
అతి పురాతన రూపం మంతం్క లేదా భగవంతుని యొక్క దివ్యనామ 
జపం, వాక్కులో భగవంతుని రూప మాహాత్మ్యాలను అభివ్యక్తం చేయడమే 
మంతం లేదా దిన్యనామం, రొమనుంతింలో భవసాగరాన్ని తరింప 
చేసే శక్తి ఉంది ఆందుకే రామదాసు తనకు ఆ తారక మంత్రం 
అభించిందన్స ఆనందంతో ఆ రామమంతి | షాశసా కరి గచాడు 
| ay ల కన్నా రన్ని వరిం యు 
పః తారకమం తము కోరిన దొరికెను 
ధన్యుడ నైతిని ఓరన్నా 
ఆ ప మీరిన కాలుని దూతల పాలిటి 
మృత్యువుయని నమ్మక యున్న ([తారక![॥ 
చ, మచ్చికతో నితరాంత రమ్ముల 
మౌాయలలో పడబోకన్నా 
హెచ్చుగ నూట యెనిమిది తిరుపతు 
లెలని తిరుగ పనిలేదన్నా lmosll 


ముచ్చటగా తాపుణ్య నదులలో 

మునుగుట పనియేమిటి కన్నా 

వచ్చెడి పరువసు దినములలో 

సుడివడుటలు _ మానక యున్న llaodsll 
ఎన్నిజన్మములు ఎరుకతి జూచిన 

ఏకో నారాయణుడన్ను 

అన్నిరూసపుల్జై యున్న పరాత్సరు 

నా మహాత్ముని కథవిన్నా [1తారక!! 


లికి పన 4448 4928 €93 94 Cr 


(రామదాను కీర్తన-శీ పేజి-19) 


ల 
విం 


మన్నంకొ ట్‌ హనుమద్దా సు 


గురువు మంచి తారక మంత్రాన్ని పొందిన రామదాసు అది తనకు 
లభించిన సంతోషముతో లాను పొందిన ధన్యత్యానికి మురిసిపోతూ తారక 
మర్మితం యొక్క గొప ప్పతనాన్ని : నివరించాడు, సర్వాంతర్యామి అయిన 
భగవంతుడు ఒక్కడే అన్న విషయాన్ని *ఎ న్న్న జన న్మముల ఎరుకతొ జూచిన 


ఏకోనా తాయణుడన్ని అన్నమౌటలో ఆందంగా చప్పొడ్డు ఎన్ని జన్మల 


శ్ర 
శ్ర 
నుంచో ఎదురు చూడు చెన్న మోదం ఈ య సిద్దిస్తుందని ఇది 


సత శమ mi స న ఈ బౌ sg క మూహోటో 
సత్యమన్మి ఇక పునర్గన్య లేదని ఇదంతాకూడా తారకమం త మాహాత్మ్యం 
వలనే పొందగలుగుతామని రామదాస నిర్మల చిత్తంతో రారకమం[త 





పృ ఊరిక దొరకదు తారక నుం కము 


ఉపమ డెలియతా కీరన్నా 


కోరి సశించర. ఓగాన్నా Hed sll 


దలచియు థన్యత నందర ఓరన్నా | ఊరక! 





“మను సందర ఓరన్నా పరిక 
[1ఊరిక!! 


(sa) 
(అ 


కీర్త నలు- ఒకసరి శీలన, 


సాధనాంతరము చనిలేదని 
గురూబోధాలించర ఓరన్నా 
బోధానందం బాధారంబని 
పొందక గనరా ఓరన్నా Hed sll 


రిషిక 2౪2౪ ఒకటి టి లిక అరిభతితి ళం 19 


ఇ800 0009 కిక భళి లి కతి 04 CTT 


(మన్నెంకొండ హనుకుద్దాసు కీర న. 1, సేజి-13) 
య అలీ 


తారకనుం(తం యొక్క గొప్పతనాన్ని చెప్పదలచుకున్న హనుమ 
ద్వాసు, రామదాసు భావాన్ని అనుసరించాథు, ఆ తారకమర్శ్మితం సిద్దించా 
లంటే కొమ్యకోధాది దుర్గుణాలను వదలాలని గురుబోధను ఆలకించాలని 
హనుమద్దాసు భక్తులకు సూచించాడు. _ తారకమంటత స్మరణంలో 
రామదాసు భానాన్నే అనుసరించాడు పునర్శన్మ రాహిత్యాన్ని గురించి 
చెప్పిన రామదాసు పిభావం ఈ కీర్తనలో హనుమవ్వాసు మీద కనిపి 
స్తుంది, జనన మరణాల గురించి ఇక ఆలోచించవలసిన అవసరంలేదని 
తారక నామాన్ని తనివితీరా మనసులో తలుచు కున్నట్లయితే సునర్హన్మ 
రాహిత్యం కలుగుతుందని చెపుతూ “జనన మరణముల జందకు, జన్మము 
పునహలేదురా ఓరన్న అన్న హనుమద్దాసు సలుకుల్కు _ “అన్నిటికిది 
కడసారి జన్మము సత్యంబిక పుట్టుటసున్న అని చెప్పిన రామదాసు 
మాటలకు అనుసరణీ యాలే 


అనుక్షణం తాను కీర్తించే రామున్ని తాను నమ్ముకున్న దాముని 
తనకు కష్టం వచ్చిందని తనను రక్షించమని _ నిన్నేనమ్ముకున్భానని 
రానుదాసు వేడుకుంటున్నాడ 


స్క నిన్ను నమ్మి యున్నవాడను ఓరామ 


చ నిన్న నమ్మినవాడ పరులను వేడనిక 
మన్ననజేసి పాలింపవే ఓరామ 1|నిన్ను|| 


84 సున్నెంకొండ హనుమద్దాసు 


బతిమాలి వోతము చెడుశే గాని యిదేమి సుఖము 

వతనొందగ జాలనే పీరామ || నిన్ను!! 

మానము విడిచి కసుమాల సొట్ట కొరకై 

మానవుల వెంబడింతునె ఓరామ |1నిన్ను!! 

సతతము రక్షించు చతురత నీకున్నస్పుడు మది 

చంచలింప నేటికే ఓరాను |! నిన్ను!! 

సతతము భదాగిడిస్యామి శ్రీరానుదాన 

పతిన్నై నన్నాదరింపవే ఓరామ dll 
(రామదాసు కీర్తన-,77 పేజి-గిక్సీ 


నిన్ను నమ్మియున్నవాడను రానూ అంటూ తన ఆవేదనను ఆ 
పరంధామునికి విన్నువించుకున్నాడు, ఆ స్వామి త్వరగా రాలేదని కొ 
బ్రతిమాలి బితుకు చెడటమే తప్ప నున్వు రక్షించవేమిటల్య్యూ అంటూ 
కాస్త నిష్మూ రంగా అడుగుతున్నాడు రామదాసు, 


రోమదాసునే అనుసరిస్తూ వచ్చిన హనుమద్దా సు కూడా స్వాసుకి 


తన విన్నసా న్ని అలాగే తెలువుకున్నాడు అందుకే 
స కామా నిను నమ్మునానయా నే 
నొమాన్యుం' వేడలేవయా 
కామాంధ కారుల. కపట వికారుల ' 





నే మందల్సించాను ల. 1! రామా!| 
ర్యాంచర్యామి నీ! న 
భక్షికామి పి... 

బబవూా మున స్పేన్టు ప్ప పిత్యక్షమ్మై నాకు... 





రు 'దరితెర్చు. నాతర్మడి 1 రామా|| 


క్రీర్హనణు --ఒకపరికీలన . నె! 


యిడినికు బహుగొప్పతనమా! నన్ను 

యిట మోసపుచ్చుట ఘనమా 

పదివేలకైనా నీపదములు పడవను 

ఉదర సోషణమున కొకరిని వేగను [loమా!! 


దండి మన్నెముకొండ ధరణీవంటీ హనుమ 
దాస రక్షణ చింతామణి వంట 


నిండు సత్క్బపనేడు నీకు గఠిగి యుంచు 


పండు. దొరికినట్టు లుండ మౌకిక జూడ [loll 


(మన్నెంకొండ హనునుద్దాసు కీర్తన-79, ఫేణి-గి2) 


“నిన్ను నమ్మియున్ననాణను ఓరామా' అని రామదాసు పరికితే, 
ఆయన పగిభావం హనుమద్దాసు తాను నమ్ముకున్న రాముణ్ణి వేడుకొనే 
తీరు మీదసడింది, రామా నిన్నేనమ్మినానయా అంటూతన ఆనేదనమ వ్యక్తం 
చేశాడు “నిన్నునమ్మినవాడను పరులను వేడనికీ అని రామదాసం'కు, రామా 
నినునమ్మినానయా నేసామూన్ఫుల వేడలేదయా అంటూ తన అభిమతాన్ని 
" వెలువరించాడు. “మానము విడిచి సొట్టకోనమని మాననులను వెంబడిస్తానా 
తామా. అని రామదాసు 'పిశ్నిస్తే, ఉదరపోషణనున కొకరిన వేడను' 
అంటూ హనుమద్దాసు స్వాసికి నివేదించుకున్నాడు. 


సర్వాంతర్యామి ఆయిన ఆ పరహాత్ముడే రామభ్యదునిగొ ఇలలో 
అవతరించాడు, భడా్శిదిలో సీతాలత్మణ సమేతుడ్డై నెలవై ఉన్నాడు, 
ఆ రాముని దగ్శనం కోసం, భదాోచలధాముని దివ్యరూప సంబళ్ళనం 
కోసం (పతిభక్తుడు ఎదురుచూస్తూనే ఉంటాడు, ఆ భదా్మ్మోదిని కలి 


యుగ న కుంఠథంగా అభివరి సాడు 
కూ గె వి 


ప, కలియుగ స్టైకుంఠతము భ(దాచల నిలయము 


"సవింతము “సేవింతము 


చను 
Sy 


మన్నింకొ ండఢ హనుమదొసు 


a 


ఆ ప, అలివేణులార మీరానందముగ వేగ 
విలసితమ్హై నట్టి వేదుక చూడరె [| ౪911 


శ కాంచన సౌథములు మానికములు మించిన దూలములు 
వజిములు చెక్కించిన స్తంభములు 
పగడములని (భమియించు దొఖరములు 
అంచయాన మరి యెంచలేరు గదే 
మంచి పచ్చలు కూర్చిన వాకిళ్ళు ed 


బంగారు గోపురములు దేవళమయుల వెలుగు మాణిక క్యములు 
భేరీ మృదంగాది నాదములు 

భాగవతుల సంకీర్తనలు 

రంస్షైన కళ్యాణ మంటపములు 


శృంగారమేమని చెలియ విన్నవింతు | కఠి!! 
temas UTLEY Beas poaae 


(రామదాసు కీర్తనం? తి, సేశి.. రిక 


ఆని రామదాసు se న్ని కలియుగ చె క్షుంయధ్రంగా అధి 
వర్ణించాడు, కాంచన సాధములట, బఃగారు గోపురములట, రంస్నైన కళ్యాణ 


మంటసములట వీటన్నితో భ(ధచలం వెలిగిపోతూ ఉంది, అ మహా 


మతాన్ని ఎంత వర్తించినా తనివి తీరదు, ఎంత నుంది వర్ణించినా 


వరి ౭చాడు. హనుమదాసు కొడా ఆ రాముని నినాసమె న భదాా డిని 
జ్జ శవా ల్‌ 





Vis 


ర నలు - ఒకపరిశీలన 
pr) 


అ ప, రారే గోదావరి తీరామునను రఘునీరుని 
సన్నిధి కోరి సేవింతును Holl 


చ నాడముగా భ్మ దానగరనుందు సీత్రాతో 
వ గ 
రాణించు కోదండసాౌణి స్నిధి జేరా llordH 


సిరులొరిద వెలసిన సింహద్వారము "సైనా 


అరయ గోపురములదుగో సేవించాము levy 
చుట్టూ కోవెల లెలతో సుందొర మొస్పాగ 
గట్టుపై నరసింహ ఘనుని గనుగొన నేడూ Hei 


భేరి మ్నుదంగముల్‌ భోరుకొల్పుచు మోయ 
 చేరూవ భదొ),ది చేరి చూతము వేగ 
గంగా గోదావరి ఘన యూష్షణఃమూల 
పొంగి స్నాశముశేయ పొలతులందరు గూడి 


న... Coons 


moons CE ఇలాటి శకి క 


(మన్నెంకొండ హనుమద్దాసు కీర్తన-17, "పీశ-20) 


(an) 

అంటూ హనుమద్దాసు బృదాచల నిలయుని చూడటుం కోసం 
పరితపించే తన హృదయభారాన్ని వ్యక్తం చేశాడు? 

భేరీ మృదంగాది నాధమలు, భాగవతుల సంకీర్తనలు వినిపిస్టు 
న్నాయని రామదాసు పలికితే, భేరీ మృదంగనుల్‌ భ్‌ "రుల్చుచును Sa 
భ(ద్మాడికి వెళ్ళడానికి హనుమద్దాసు సిద్దమయ్యాడు. నామాథులొదుపా 
ఉంటే సీతతో హేమ సీఖాన్ని అధిష్మ్టి ంచి, మోములో సంస [ట్ట ౧. 
9సరింపచే స్తున్న భద్రదో శుణ్బి టు ఆరాధిస్తే న 


(ల 


య me భ్‌ లకి అం 
నిత వె భవొపతంగా మెరుస్తూ ఉంఘే సాంసెప మోముతో టం. 
re కం జ 
ముడి TI why జ Men ఆయ a a pain? 
రాముడ నదకు iat jen నీకి హానుమదా ణం సంసిదు నం. శ్రి Hh ae 
యల యి "డా. కా 


Dy se 
wat 


ఆ! చ meh జ se ean ert 
తాన్ని వర్ణించిన తీరులో భాననా నరఫిలో పొనువ నుడ.) 
రామదాసు స్రభానం ప రస్సుటంగా Sr అలం 

జీ 


88 మన్నెంకొండ హనుమద్దాసు 


అపవు్క్రైవారి ద్వారా 
స్వామికి రాయబారం 


తాను నమ్ముకున్న రానుడు తనను కరుణించక పోతే అమ్మ 
వారికి విన్నవించుకొనే పద్దతిని రామదాసే (పవేశపెటాడు, ఆ పద్దతిని 
యా ea యు 
హనుమద్దాసు అనుకరి-చాడు, తాను అనుక్షణం పూణించే రాముడు తనను 
కరుణించక పోవడంతో రామదాసు సీతమ్మ తల్లికి మొరపెట్టుకున్నాడు 
(x) లు 
ప, “అమ్మ నను బోిినవే రఘురాముని 
కొమ్మ నను గావవే మా 11అమ్మ!! 
చ అమ్మ నను (బోవవే సమ్మతితోడ మా 
యమ్మవనుచు నిన్ను నెమ్మది గొలిచెద [[అమ్మ!| 
కన్నతల్లి నీవు కనుగొని నాపాట 
విన్నపమొనరించి వేగమే విభునితో || అమ్మ! 
యుల్నముళోన మీయుభయుల నెరనమ్మి 
యెల్బ వేళల వేడి వేసారితి నిపుడు 1 అమ్మ! 
చలముమాని భద్యోక్షెల రామదాసు 
నలసట బెట్టక యాదరణదేసి [| అమ్మ![! 


న చేదుకునా?,డ వన తీ 
అంటూ రామదాసు, అమ్మవారిని ఎదుకున్నాడు, కన్న తల్మి 
నున్దై ఇనా కాస్త నామొర ఆలకించమని ఆ తర్షిని పర్తి ంచాడు, రామ 
మూ అవే స్‌ షా క్రి 
దాను నడచిన మార్మ ంలోనే పయనించిన హనుమద్దాసు కూడా, మన్నెం 


కొండ నుంచి తనమ పంపించిన ఆ?” "స్వామి, తన మొర వినకసోవడ ఏ 


కీర నల - ఒకసరిశీలన 3 89. 


జగ E omg er 
అస్క తల్శి ననుబ్‌ వు యర జనులకెల్టు 


శ £ nf వొ ' శి 
కొల్హగ శిరులెగ జల్లి పోషించిన 1|తర్నీ Il 
చ. సన్నూత లీల మీ సన్నిధి దయ కేసీ 
కన్నూల జూడు యాపన్నుడ నయున్న [త్రీ 11 


భారహాయ మదికి నిబ్బరమాయ వేగింప 

శరము గాదాయ యిత్తరిని కటాక్షించి leg Il 

ధరలొ నున్నెము గిరి హనుమద్దాసుని 

పరులా వేడింఛి దెస్సరము గావించాకు Hed [lh 
(మన్నెంకొండ హనునుద్దాసు కీర్తిన-13రి, శేజి-130) 


హనుమద్భాసుకు ఆ రాముడే తండి సీతమ్మే తర్ని “అమ్మా 
[వ భి 

ననుబోవవే' అని రామదాసు అర్చిస్తే, “తర్మీ ననుబోవనే అంటూ 
హనుమదా సు కోరుకనాడుం త. డి దండసే తరి చాటున దొక్కునే 

య ౧ అటి య 
సచువు లక్షణం ఈ భక్కుల్ళో కనిపీస్తుంది* హృదయంలో మీఇద్చరినే 
నమ్ముకొని, ఎల్ల వేళలో మిమ్ములను వేడుకొని మోసపోయాను అని 
రామదాసు తన ఆవేదన వ్యక్తంచేస్తే, “సన్నుత లీల మీ సన్నిధి దయ 
చేసి కన్నులజూడు' అంటూ హనుమద్దాసు వేడుకున్నాడు రామయ్య 
రాకపోలే సీతమ్మను వేడుకోవాలనే రామదాస్సు భావాన్ని అనుసరించిన 
హనుమద్దాసు ఈ కీర్తనలో ఆ భావాన్ని చక్కగా పిస్పుటీకరింపదేశాడు, 


తమ సర్వస్వం అనుక్నూ సీ! 
ఆ సీతమ్మ ద్వారనే రాముఎకీ రార? 
పలికిన వాడు రామదాసే, ఆ భావా 
ఆయన అడుగుజాడల్లోనే నడిచిన హనుమద్దాసు 
(పభుత్వ ధనం వెచ్చించే దేవాలయ 
రామదాసును తానాషా బండిఖానొలో. ఉం? 
డక్షించడానికి రాకపోవడంతో, ఆ రామయ్యః 
వేడుక్షన్నాడ్ము 


00 మన్నెంకొండ హనుమద్దా ను 


ప, నమ్మబోవమని చెప్పవే సీతమ్మ తలి 11నను]| 


చ ననుబోవమని చెప్పవే నారీశరోమణి 
జనకుని కూతుర జనని జానకమ్మ liననుll 
ప్రక్కన చేరుక చెక్కిలి నొక్కుచు 
చక్కగ మరుకేళి సొక్కుచుండెడివేళ Hననుll 
ఏకాంత రంగుడు శ్రీకాంత నిముగూడి 
నీకొంతమున నేకశయ్య నున్నవేళ || వను! 


అది విమతుడు భదోగిరీశుడు 
నిదోమేళొను వేళ నెలతరో బోధించి 1] నను! 
(రామదాసు కీర్తనరర5 పేజి-66) 


“నను కొషాడమని ఆ రామునితో చెప్పవమ్మా ఓ సీతమ్మా” అనే 
రామదాసు భావనావీచికలు హమమద్దాసు ఎదలోకూడా కదలాడాయ్యి 
అనుక్షణం ఆ స్వామి ప్మరణశలోనే మునిగి పోయే హనుమద్దాసు మస్టుం 
కొండ మంచి వెళ్ళగొట్ట బడి, మళ్ళీ తన స్వామిని కనులారా చూస్తానో 
జనో అన్న భయంతో సందేహాంతో ఆ తల్ఫిని, పరమాత్ముి దగ్గిరికి 


చాయజౌరం "ee i ఫ్‌ 
ప, పాలించు మని తెల్పవ! ఏ విభుని నా 


పాలించుమని చెల్పు పంకణదళనేతిి 


జాల శశాంక నిభానన దయనన్ను (1సాలించు!! 


మురయుచు నీతో ముచ్చటాడెటి వేళ్ళ 11పాలితచు![!' 
కందర్ప గురుడు నీ కంధరమందు తీ 


చందావమలది యింపాందు చుండెటి వేళ్ళ =. పాలించు!!! 


కీర్తనలు--ఒకసరిశీలన, 91 


మెరుగారు ముత్యపు సరులు శొభిల్బ నీ 


యురమున జేర్చి సంబరము నొందెటి వేళ్ళ || సాఠించు[! 
చారుశ్చంగొరము మీళొ సీ కచమున 
కోరికతో పూలు గూర్చు చుండెటి నేళ్ళ (పాలించు! 


CED 22004 వినిల 6494. 


హమమద్దాస నవరుడతి దీనుడ్దై మిమ్ము 
కనిపెట్టు కున్నాడు కఠినమేలనని 11పారించు![1 


(మన్నెంకొండ హనుమద్దాసు కీర్తన-139, సేశి-130) 


రామునికి ఎప్పుడు తన విషయం చెస్పాలో, ఎలాచెప్పాలో కూడా 
హనునుద్దాసు ఆమ్మవారికి వివరించి చెప్పాడీ కీర్తనలో “(పక్కన చేరి 
బక్కిలి నొక్కుతూ చక్కగ మరుకేళి సొక్కియుండే వేళ తనను 
రకించముని ఆ స్వామితో చెప్పాలని రామదాసు కోరుకుంకే, నిరుప 
మానంద సంభరితుడ్దైన ఆ శ్రీహరి మరుస్తూూ సీతోటి ముచ్చట్నాడే 
సమయంలో నాగురించి నాలుగు మాటలు చెప్పవప్మా' అంటూ హానః 
దాసు అమ్మవారికి విన్నవించుక న్నాడుః 


ఈ విధంగా రామదాసుని అనుసరించిన హసుమద్దాసు కొన్ని 
చోట్ల తనద్దెన పత్యేక శైలిని కనపరచాడుు. కీర్తనల ప్రారంభంలో 
రామదాసు వాడిన శబ్బాలను అనుకరించినా తరువాతి క్రీర్హనలోని భావం 
మాతం తనద్దెన మార్తంతో పయనించి కీర్తన రచన గొవించాడం 


Pa 


సప, “పలుకే బంగారమాయెనా కోదండపాణి (1సలువే!! 

పలుకే బఆగారమాయె పిలిచిన పలుకవేమి 

కలలో నీనామస్మరణ మరువ చక్కని తండి 11పలుకే[! 
(రామదాసు కీర్షన--654, పేజి-59) 


92 మన్నెంకొండ హనుమద్దాసు 


ఈ రామదాసు కీర్తనలో ఇతర భక్తులు రాముని దయను ఏ 
విధంగా సొందారు అన్న విషయాలను వివరించిన వైనం కనిసిస్తుతిది, 
రాముని దయను పొందిన ఉడుత, రాతినుంచి తన అసలు స్వరూపాన్ని 
పొందిన అహల్యలను గురించి రామదాసు ఈ కీర్తనలో స్పృశించాడు, 
పల్బవి రచనలో దొదొపు రామదాసునే అనుకరించిన హనుమద్నాను 


పః పలుకావుగా ఓరామా నాతో! పలుకొవుగా 
పలుకావుగా నీపలుకు బంగారుగాను 
మొలుక నవ్వుల తేనెలొలుకగ (పియమున || పలుకా!! 


చ, పరవశమున నామొరవినలేదో 
దొరతనమున నన్ను మరచియున్నావో || సలుకా] 


అలనైైకుంఠ పురమందున నివసించి 
_ పిరిచెతె నామొర పీీయమున వినరాదో || పలుకా[! 


దండి మన్నెముకొండధామ పరంధామ 
దండమిదిగొ హనుమద్దాస మనోల్లాస || పలుకా[! 


౧ 


(మన్నెంకొండ హనుమద్దాసు కీర్తన-96, పేశిా-95) 


దో 
ఈ కీర్తనలో పల్బవి నునహ తరువాతి భావంలోను చరణాలను 
ఎక్కువ సౌమ్యం కనిపించదుః 


నే, దీనదయాశొ దీనదయాళొ 
దీనదయాళొ దీనదయాళొో 
(రామదాసు కీర్తన- 1 'పేశ_36) 
అంటూ రామదాసు ఆ రాముని వర్ణిస్తే, ఈ పల్లవిని కొస్త ఆనుకే 


రించి నట్టుగా వానుమద్దాసు కీర్తన నొకదానిని రచించాడు, 


83 మన్నెంకొండ హనుమద్నాసు 


పృ రామదయానిథె రామదయానిథె రామద యానిధె రానుదయాళో 
నాముద్దులయ్య నీముద్దు మోమిటు 
సేేమాతొ 2 ఇొపర రామదయా శొ 
అనే ఫల్మవితో సారంభమైన ఈ కీర్తనలో మొదట రామదాసును 
అనుసరింనీనట్టు కనిసించినా తదువాతి భావంలో ఎటువంటి సామ్యం 
కనిసించద్దు రామదాసు కీర్తన కేవలం స్సు తిపరంగానే కనిపిస్తుంది, 
హనుమద్దాసు కీర్తనలో భగవంతుని ఎడబాటుకు కుమిలి 
పోతున్న భక్కుని ఆవేదన గోచరిస్తుంది, స్వామి వదనారవిందాన్ని 
వీక్షించడం కోసం తాష్యతయపడే భక్తుని నిరీక్షణ భక మౌతుంది. 
రామదాసు భావాలను కొన్నిచోట్ల అనుసరించినా కొన్నిచో ట్ల మాత్ళిం 
తనద్దెన పత్యేక శైలిని కనబరచి ఆ స్వాని సాన్నిధ్యాన్ని ప్రా దొడ్కు 


హనుమద్దాసు రామదాసు లీద్దరు ఆ రాముని కోసమే తమ 
జీవితాలను అర్చించి, ధ్యానించిన భక్తులు లోకంలో భక్తిని పెంపొందింప 
చేయడం కోసం ఉద్భవించిన వాగ్గేయకారులు, అనవరతం రాముని 
నామరూపగుణ _ లీలాదులను వర్శించడమే తమ బీవిత పరమావధిగా 
ఎంచుకున్నవారు, మోక్తొన్ని సాధించడానికి ఇద్దరు ఎన్నుకొన్న మార్గం 
కెర్తనా మౌొర్హమేే తమ తనువులోని అణువణువులో రామనామాన్ని నింపు 
కొని తాము తరించి లోకాన్ని తరింపచేసీ పరమాత్మలో లీనమై పోయిన 
మహాభక్తులు, 





కీర్త నలు--ఒకపరి సీలన, 94. 


Ce Po Pe స Rc 3 క జ్‌ 
మన్నెంకొండ హనుమద్దాసు కీర *నలు--ఒకపరినీలన* అనే నౌ ఈ 
అన్‌. 


సీద్దాంతవ్యాసొన్ని నాలుగు అధ్యాయాలుగా విభజించగం. జరిగిందిః 


'ముదటి అథాకయం: “వా న్నేయకారుల సంకేర్తన అక్షణం్మ' 
ఈ అధ్యాయంలో నాగ్నేయకార పదనిర్వచనాన్ని, నాగ్నోయకారుల లక్ష 
ణాన్ని, వారిళోని భేదాలను సహేతుకంగా వివరించడం జరిగిందిః సంకీర్తనా 
క్షణాన్ని, దాని పారంభవికాసాలను వివరిస్తూ, ఆందలిఖేడాలను మూసిం 
చటం జరిగింది, పూర్వవాగ్నేయకారుల పరిచయంలో సంస్కృత వాగ్నేయ 
కారులైన జయడేవి లీలాశుకాదులను; ఆంధీ) వాగే యకారుల్ళో 
పిముఖుల్హైన అన్నమయ్య, కేతియ్య, రామదాసు, త్యాగరాజులను గూర్చి 
పరిచయం చేస్తూ మన్నెంకొండ హనుమద్దాసును ఆ వరుసలోని 


వాడుగొ గురి చి చెప్పడం జరిగింది, 


'రెడవ ఉధా నియం: “'మన్నెంకొండ హనుమద్దాసు బీవితవిశేషాలు” 
ఈఅధ్యాయంలో (పధానంగా మన్నెంక"ండ మతాన్ని దాని మహాత్మ్యాన్ని, 
గూగ్చి స్మానికుల అభిపోయాలతో చారితిక ఆధారాలతో వివరించి 


చెప్పడం జి గింది 


మన్నెంకొండలో నెలకొన్న లడ్మ్మవేంకళేశ్వ్యర స్వామిని అర్చించి, 
గుండెలో నెలక్‌న్న భక్తితో ఆ స్వామికి ఆలయ గోపురాదులను నిర్మిరిప 
జేసీ భద్యోచల రామునికి పిణతుద్దై, ఆ స్వామి దర్శన భాగ్యంతో 
తన్మయుడై గళాన్ని విప్పి, సౌడకొన్న హనుమద్దాసు పూర్వుల 
వృత్తాంతాన్ని సాకల్యంగా వివరించి చెప్పడం జరిగింది హనుమద్దాసు 
పూర్వజన్మ వృత్తాంతం కూడా స్పగింపబడింది, వానుమటా. 5 
జననం, గురూపదేశం, భ్యదాచలయాతి), మన్నెలకొండకు తిరిగి రావడం, 
గోపుర పాకారాదుల నిర్మాణం, పుష్కరిణి మాహాత్మ్యం, దిగువ కోనేరు 


నిర్మాణం, స్వామివారి (బహ్మ్మేత్సవాలు, ఆయన అణీఏతంలోని అద్భుత 


95 మన్నెం కొండ హనుమద్దా సు 


సంఘటనలు, సన్మానాల్కు ఆయనకు భగవంతుడు. పెట్టిన పరీక్ష, ఆ 
పరీక్షలో ఆయన నెగ్గి భగవత్సాన్నిధ్యాన్ని పొందడం, ఇత్యాది సంఘట 


నలతో ఆసాంతంగా ఆయన జీవనరేఖను ఆవిష్కరించి చూపడం జరిగింది, 


ఈ అధ్యాయంలో ప్ఫోధానంగా హనుమద్దాసు క్షీర 5 నలలో అకక 
౩ అనుశీలించి చూపడం జరిగింది, భక్తి యొక్క 


నిరవనాన్ని, అంధరికోదా౭ను దాని సరమారా ని వివేవించి చూపి 
ళ్‌ }y ; డ్‌ ఇ 


ఇ) ద 
స్పుగాద్‌ కిర్తనలలో వాత్సల్యం, మాధుర్యం, దాస్యం, నిందాస్తుతి 
పరధానంగా కనిపిను సెన్నువని సోదాహారణంగా తౌ ౦ చేయడం జరిగింది, 


హనుమడాను కీర నలపి రామదాసు 
రల 


ఈ అధ్యాయంలో _పధానమ్హైంది. తులనాళ 





రామదాసు రానుభకి. మత చిత నృత్తతో 
—0 అటే. అటో అలో. 


గానలళసి ఉరించినట్‌ వాడు, హనుమదా ను 
ణు (స) 





వల ఆయన మీద రామదాసు ప్రాభవం 
అధికంగా. ఉన్నట్టు. పరిశీలన తేటుపడింది, ఈ పిభావం అనుకరణ 
జ 


ws Wh ciie 
న్మజని సహూతుకంగా, సో వేసటి కంగా 





“ది, రామదాసు నల 
ఓటు 


సంరీశభను 





లా 


న్నీ పాడుకొని, లోకానికి అంటిలి 
రా హసన్‌ కలిగించడం జరిగింది 
Lb 

5 ఛోకం కాదు, రైకుంశభాగ్యం మోక్షం. 


ఉపయుక్త గంథసూచి 


pen 


f 


౮ 


ర నల --ఒకపరికీలన 95 


అధ 


సంస్కృత (గంథములు 


1 జగన్నాథరావు మంచాల “౯ శ్రీజయదేవి కవికృత గీతగోవిందము 
(సంసాదకులు సంవరక్నకవి అనంతనారాయణ 


2 (సజయదేవుడు గెతగోనింద కావ్యము (అష పదులు 
త 4 ఈ 
(పండిత పరిశోధిళము) 
3 భరతముని నాట్యశ్యాస్తము 
4 తలాశుకుడు (శ్రీకృష్ణ కర్ణామృతము . 
ఓ ఫ్రిక-మదూ రి | సీరావంమూరి 
es ~ ధి 
5 క | 0 J 
5 వ్యాసమహర్షి (శీమద్భాగవతవ్‌ ౨ 
జ! అష ఇదం కషం ణ్‌ Pa ను బ్య కొ, స 
ఏ వ్యాసమహర్షి భగవద్నీత (౮ త్సర సహితము 
7 (సశంకరాచారు గలు వినకు చూడామక డీవేమూరి 
లూ “శా, పీ రు 
సితారామశ్శొస్తి (అనువాదకుల ) 
డి సీం కరాచార్యులు వేదాంతడిండిమము 


9 సుఠడఠ చై తన్యానలదస్వామి (శీనారదభక్తి సూతిములు 


ఆం(థ (గంథములు 


10 అనందమూర్తి వేటూరి తొలిసంకీర్హన కవులు 
11 ఆనందమూర్తి వేటూరి వ్లైష్తవాయ్యధ వాబ్బయము 
12 కామేశ్వరమ్మ గూటాల జయదేవ చరిత 
ష్‌ | న లట అద గద భు 
13 ష్‌తయ్య క తయ్య పదములు 
14 గంగప్ప విస్‌; తెలుగులో పదకవిత 


16 నరసింహాచార్యులు కిడాంబి తిరునామములు- సమగ) పరిశీ: వ 


16 నారాయణాచార్యులు పుట్టపర్తి వాగ్గేయకారుల పదకృ గసాహిత్యం 


97 మన్నెంకొండ హనుమద్దాసు 
(os) 


17 నృసింహకవి శీభ్ళదాచల రామదాసు చరిత 
18 కంక Ceres హనుమద్దాసు చర్మిత 
19 పురుషోత్తత వ్యాడేను త్యాగరాజు కీర్త నలు(స్వరసహితము) 
(సంపాదకులు (6 సంపుటములు) 
20 పురుషోత్తం వ్యాడేవు రామదాసు కీర్తనలు ' (స్వరసహితము 
21 పోతన బమ్మెర స్రషుదాంధో మహాభాగవతము 
1, 2 సంపుటను:లు 
22 రజనీకాంతరావు బాలార్మ తపు ఆంధవాగ్నేయకార చరిత 
23 లీలానతమ్మ పొన్నా “అన్నమయ్య సంకీర్తనలో జానపద 
నయ ఫణితులు 
24 వేదవల్సి తాయరమ్మమాణిక్యం | కిభగవదారాధన 
కౌసల్యాదేవి చినగంధం 
25 శమంత* మణి పండా రెబగు సాహిత్యంలో రామకథ 
26 సంగమేశం ముటన్నారి ఆగ్నామాచార్య సాహి త్యకౌముది 
27 సచ్చిదానందమూర్తి కొత్త  ఏజ్టానసర్వస్యము ( /వసంస్తుటము 
(సంపాదకులు) ( 
28 సర్వోత్త మన్‌ క రాముదాసు..తాాగరాణా 
29; 3ర్యోత్త మన్‌ కె అన్నమయ్యా త్యాగయ 
30; సర్వోత్తమ మన్‌ కె అన్నమయ్య- శీసాదవాయలు 
31 సీతారామాచార్యులు బహుజనవల్తి శబ్ద రత్నాకరము 
(తె లుగు నిఘంటున్త వ్రు 
32 సుందరం ఆర్వీయస్‌ లెలుగు సాహిత్యంల్‌ తో దేశికవిత 
33 సుబ్బరామ దీక్షితులు సంగీత సంపదాయ (పదర్శిని 
(మొదటే సంప్పుటము) 
ఏ4 సోమకేఖరశర్మ వ మళ్ళింసల్ని విజ్ఞాన సర్వస్వము 


(సంపాదకులు) 3, 4, సరపుటములు 


శి 


శీర్తనలు--ఒకపరిశీలన gg 


వాగ్టసములుః 

35 జనందనూర్తి వేటూరి “తెలుగు సంకీర్తన లక్షణము 
లత్యలషణ సమన్వయము 
“భారతి ఆగష్టు 1971 

౩6 గాథిరాజు పాల్కూరి “మనదేవాలయాలు 
స్ర్రనేంక కేశ్వరస్వామి-మ న్నెంకొండి 
“సప్తగిరి” సెప్టెంబర్‌ 1986 

37 చంధిశేఖర్‌ 'వెల్తాల “రండో తిరుసతి మన్నెంకొండ' 
ఆం ధభూమి దిన షృతీక 
14-09-1986 (ఆదివారం) 

రి మోహన్‌ బ్మి యస్‌, త౭౦గాణా పుణ్య డే తం “మన్నెంకొండి 


“ఆంధక్యోతి దినప ఉక 
6-9-1987 (ఆదివారం) 


ఆంగ (గంథములు। 
ఉం 


39 Aurobindo The Foundation of 
Indian culture 

40 Narsimha Rao .P Sri Manyam Konda 

| Kshetram’ 

41 Raghavan .V The great Integrators 
‘the Saint Singers of 
indian 

42 Samba Murthy .P South Indian music series 


43 Vijaya Raghava The Minor works of 


Charya V. and  Taillapaka Poets Vol-1 
G. AdinarayanaNaidu 


మే జే 


99 


UU మన్నెంకొండ “ంక్మీనేంకయలేశ్వరి స్వామివారి అర్చకులు 
ధర్మకర్తలున్ము నైషవ కలభూషణులుు పరాంకుశగోతోదృవులగు. 
(శ్రీమాన్‌ అళహరి రామయ్యగారి వంశసృక్షముః-- 


5 
(శ్రీమాన్‌ అశళహరి నారాయణ స్వామిగారు 
ఆరం న న . “us 
(ప్యోస్తుత వంశపారంపర్య ధర్మకర్త] 


12 13 14. 
శ్రీమాన్‌ శ్రిమాన్‌ శ్రీమాన్‌ 
సాపయ్యగారు అళహరి రామయ్యగారు వెంకటస్వామిగారు 
10 11 
స్రీమాన్‌ రామయ్యగారు (శ్రీమాన్‌ ఆనంతయ శారు 
7 న 9 క 
(శీమాన్‌ శీంచూన్‌ (డ్రీదూన్‌ అళహారి 
అభహరి మేఘయ్యుగారు. అళహరి పాపమ్యగారు. హనుమద్దాసులవారు 
గ్‌ 6 
శ్రీమాన్‌ అశహరి శ్రీమాన్‌ అతహరి 
వెంకయ్యగారు పొపయ వగరు 


(శీమాన్‌ అళహరి రంగయ్యగారు త గ 
3 నా 
గ్రీఫీచూన్‌ అళహరి అనంతయ్యగారు బ్రమ 


ఎలో 








2 
(నేమాన్‌ "కేశ 
1 





